


లిటిల్‌ మాస్టర్స్‌ 


తలుగు వ్యాకరణ ము 


హైస్కూలు, మెటిక్యులేవన్‌, కాలేజి విద్యార్థుల కొరకు 
సులభ పద్దతిలో (వాయబడినది. 


ల వకూ 
న. 


J 


pe 
i= 
న్‌. 


ఎడిటర్‌ : 
యం. విశ్వ నాథరాజు ఎం.ఏ, 


పబ్టిషర్స్‌ : - 


నవరత్న బంక్‌ సెంటర్‌ 


కారల్‌ మార్క్స్‌ రోడ్‌, విజయవాడ - ని. 


“లిటిల్‌ మాస్టర్స్‌ 
యి 


తెలుగు వ్యాకరణము 


రచన | 
యం. విశ్వనాథరాజు, యం.ఏ., 


(పథమ ము[దణ | 
డిశంబర్‌ = 1998 


We 

+ [ప్రచురణ హక్కులు : 
.బి,కె,ఆర్‌, మూర్తి 
8.22.20. రహిమాన్‌ వీధి, 
_ అరండల్‌ పేట, విజయవాడ.ని. 
సోన్‌ 1.492818 


వెల: రూ. 30-00. gp "నే 


ట్రంటర్స్‌ 
ఆశోక్‌ ప్రింటర్స్‌ .. 





1. మొదటి ప్రకరణము - eg 


| 
2 
3 
4 
ర్‌ 
6 
7 
8 
9 


. అక్షరము 


- వర్లనమామ్నాయము |b! 
హల్లులు త ళా స్‌ 
. ఉభయాక్షరములు ల్లీ 


. వర్జోతృత్తి స్థానములు 


లా 


. అచ్చుల రూపములు 
/ హల్లుల రూపములు 


2. రెండవ ప్రకరణము - పదములు 


జ రా tn 2 WwW me 


శే బ్లము 


. పదము 

. (ప్రత్యయము 

. (ప్రకృతి 

వ (ప్రాతిపదికము 

. ధాతువు | 

. ఉత్ఫత్తి- పదవిభజనము. 


1. తత్సమములు 2. తద్భవములు 3. దేశ్యములు 
4. (గామ్యములు 5. అన్యదేశ్యములు 


. తత్సమ పదవివేచనము 


అచ్చ తెలుగు పదవివేచనము 








10. తద్భవ పదవివేచనము: 
Il, (ప్రకృతి - వికృతులు 
12. ద్రుత ప్రకృతికములు 
13. కళలు 





3. మూడవ ప్రకరణము - భామాభాగములు 


1. నామావాచకములు 
2. సర్వనామములు 

3. విశేషణములు 

4. (క్రియలు 

5. (కియావిశేషణములు 
6. విభక్తులు 

7. సముచ్చయములు 

8. ఆశ్చర్యాద్యర్థకములు 
9. అవ్యయములు 


4. నాల్గవ (పకరణము 
. లింగములు 
వచనములు 
ధాతువులు 
. తద్దితములు 
. కృదంతములు 


nn మ wD KH ఫా 


* ఐదవ (ప్రకరణము - సంధులు 
1. సంధి 2. సంధికార్యములు 
3. తెలుగు సంధులు 4, సంస్కృత సంధులు 








8 


8. ఎనిమిదిన ప్రకరణము - ఛందస్సు 
1. లఘువులు 
2. గురువులు 
3. గణములు 
4. 
5 
6 





యతి 

. (ప్రాస 

. వృత్తములు 

1. ఉతృలమాల 2. చంపకమాల . 3. శార్లూల 
వి(క్రడితము 4. మత్తేభ వి(క్రేడితము 5. మత్త 
కోకిలము 6. తరలము 7. (స్రగ్గర 8. మహాగన్రగ్షర 
9. భుజంగ ప్రయాతము 10. పంచామరము 11. 
వసంత తిలకము 12. ప్రగ్విణి 13. తోటకము 
14. మాలిని 15. మానిని 16. అయగగ్రావి 

17. స్వాగత వృత్తము 18. మందాక్రాంతము 
19. దండకము 20. కవిరాజ విరాజితము (ఇరవై 
వృత్తములు) 


. బాతులు 


1. కందము 2. ద్విపద 3. ఉత్సాహము 4. తరు 
వోజ 5. మధ్యాక్కర 6. మధురాక్కర 


. ఉపజాతులు 


1. తేటగీతి 2.'ఆటవెలది 3. సీసము 


. తొమ్మిదవ ప్రకరణము 


1 వ్యుతృత్తులు 
2. పర్యాయపదములు 





3. నానార్థములు 














మానాన nd తెలుగు వాాకరణమనము 


య షా ఇ 


ఒకసారి ఉచ్చరించుటకు వీలైన ధ్వనిని వర్షము 
అందురు. 
ఉదా: అ- అనునది ఒక వర్షము. 

క - అనుదానిలో క్‌ + ఆ - అనురెండు వర్షములు 


నవి; 


అక్షరము ; 


ఒకసారి ఉచ్చరించుటకు వీలైన . వర్షముల 
సముదాయమును ఆక్షరమందురు. 
ఉదా :' శ్రీ," అనునది ఒక అక్షరము. 


ఇది శ్‌-ర్‌+ఈ - అను మూడు వరముల 
సముదాయము. 

అక్షరమునకు, వర్గమునకు పై విధముగా 
భేదమున్నప్పటికి సామాన్యముగా రెండింటిని సమానార్థక 
ములుగానే భావించుచున్నారు. 


వర్షసమామా యము : 


వర్షముల సమూహమును వర్షసమామ్నాయమం 
దురు. 
ఆం(ధ్రమునకు వర్ణములు ఏబదియారు (56) అవి. 
అఆఇఈ ఉఊబుబు 
ఎఏఐఒ ఓ బొఅం ఆః 


నునన 





Bh 
క అ 
VOW. PN స్మ 
ల 
ర 


న 


య య్‌ ట్‌ ల్‌ 






సకనునుకుకన్వ కుకు 





చ న న స క ఇ ఇ 


కఖగఘజ-క వర్గము 
చఛజర్వుశు - చ వర్గము 
టఠడథఢణ- టవర్గము 
తథదధన- త వర్గము 
యరణలళవశషసహ 
సన తెలిపిన FE క్షరములలో బూ ౫, గ, ( 
(అరసున్న) శ జ్ర ఆఅ అనునవి (ప్రస్తుతమ 
ఉపయోగములో లేవు. \ 
మిగిలిన అక్షరములు ------ 49 
వర్షముల సముదాయమును ముఖ్యముగా మూడ 
విధములుగా విభజించవచ్చును. 
1. అచ్చులు 2. హల్లులు 3. ఉభయాక్షరములు. 







. అచ్చులు: 

(ప్రస్తుతము వాడుకలో నున్నవి - 13 
అవి - అ ఆ ఇ ఈ ఉ ఊ బు ఎ ఏ: 
ఒ ఓ జూ. 


అచ్చులకు ప్రాణములు, స్వరములు అను పేర్ల 
కలవు. 

అచ్చుల సహాయము లేనిదే భల్లలా పలుక బడవు; 
ఉదా: క--- క్‌ + అఆ . 


ఇచట 'క్‌” అనునది హల్లు దీనికి “ఆ' చేరినచో 
“క' అగును. 


హల్లుల పలుకు బడికి (ప్రాణముల వంటివి అగుట 
వలన అచ్చులకు ప్రాణములని పేరు వచ్చినది. 






NNN VV 


అచ్చులకు స్వరములని పేరు వచ్చినది. 


"అను వక్రములు ? అందురు. 
















స్వతంత్రమైన ఉచ్చారణ కలిగి యుండుట వలన 


అచ్చులు రెండు రకములు 
అవి 1. హ్రస్వములు 2. దీర్హములు 
హస్వములు - ఒక మాత్ర అనగా రెప్పపాటు 


కాలములో ఉచ్చరించబడు అచ్చులను _ హ్రస్వములు 
అందురు. 


అవి - 7. అఇ ఉ(బు, శ) ఎఒ 
రెండు మాత్రల కాలములో ఉచ్చరించబడు 
అచ్చులను దీర్షములు అందురు, 


అవి - 9. ఆ ఈ ఊ (బూ శ్రీ 
౨, ఓ బా, వంకరగా నుండుటచే ఎ ఏ ఒ ఓ 


ఎక్కువ వంకరగా నుండుటచే ఐ జౌ అ 
“ వక్రతమములు ” అందురు. 


మూడు మాత్రల కాలములో నుచ్చరింపబడుటుచే 
ఐ జు లను * వ్లుతములు”* అందురు. 


హాల్లులు :--. 
హల్లులకు ప్రాణులు, వ్యంజనములు అను పేర్లు 
కలవు. . 
ప్రాణములైన అచ్చులను కలిగియున్నఏ కావున 
హల్లులకు ' ప్రాణులు ' అని పేరు వచ్చినది. 


అచ్చుల సహాయముతో పలుకుట వలన హల్లులకు | 
' వ్యంజనములు ' అని పేరు వచ్చినది. 








యర (అ) లళవశషనహ 


హల్లులు ప్రధానముగా మూడు రకములు. 
అవి 1. పరుషములు. 2 సరళములు 3. సిర 


1. పరుషములు - పరుషముగా పలుక బడునఏ - 6. 


2. సరళములు - సరళముగా పలుకబడునవి - 6, అవి. 
గజజేదడ ద బ. 


3. సిరములు - పరుషములు సరళములు కాక మిగిలిన 
హల్లులన్నియు స్టిరములు - 25. అవి. ఖ ఘ 
జఛరు౫ఇరఠధఢణభథ ధన ఫ భ 
మయర (ఆఅ) లళవశస హ. 

స్పర్శ్నములు - “కి నుండి “మ' వరకు గల 

27 అక్షరములను స్పర్శములందురు. ధృడమైన స్పర్శము 

కలుగుట వలన వీటికి స్పర్శములు అని సేరు వచ్చినది. 

సృర్శములు 5 వర్గములు గా విభజింపబడినవి. 
కఖగఘజ-క వర్షము 

చచఛజజేఛర్లుఇ - చ వర్షము 
టరఠరడధఢణ-ట వర్గము 


తెలుగు వ్యాకరణము 


ళో 
7 
గ్‌! 
ళో 
లో 
ళో 
లో 
td 
లో 
లీ 
లో 
టో, 








3. ము - అను అక్షరమునకు బదులుగా నిండు సున్న క 
వ్రాయకూడదు. 


ర RRA RRMAERY ED) 
Pn 


కలము, ధనము, పుస్తకము అని వ్రాయుట 
మంచిది. 
4. సున్న తరువాత అనునాసికము వ్రాయరాదు. 
ఉదా: అంమ, నాంన - అని 'వ్రాయరాదు. 
అమ్మ, నాన్న, - అని వ్రాయవలెను. 
5. సున్న తరువాత ద్విత్వాక్షరము (ఒకేరకమైన రెండు 
అక్షరములు) వ్రాయరాదు. 
ఉదా: అంన్నము, కంన్నము - అని (చాయరాదు 
అన్నము, కన్నము - అని (భాయవలేెను. 
2. అరసున్న : 
అరసున్నకు - అర్హ బిందువు, అర్దానుస్వారము 
ఖండ బిందువు, కురుచ బొట్టు అను పేర్లు కలవు. 
ఉదా: రాముండు, కృష్ణుండు. 
అర సున్న ప్రస్తతము వాడుకలో 'లేదు. 
3. విసర్గ :- 


పదములలో విసర్గను ఉపయోగింతురు. 
ఉదా :- దుఃఖము, అంతఃపురము. 


7. వర్గోత్పత్తి స్థానములు :- 


ఉత్పత్తి స్థానమును బట్టి వర్గములు. తొమ్మిది 
విధములుగా విభబింపబడినవి. 


x 
Ns 


= NNN సల నాకాను తెలుగు వ్యాకరణము = మ కుకో వు 


© 
మ్ల 


ఛు! 


ఉదా: కలం, ధనం, పుస్తకం - అని వ్రాయ కూడదు. క 


విసర్గ అనగా విడువబడునది అని అర్థము సంస్కృత 


ss మా 
స్తే ౧ 
iD 
వామనుని ర్తి 
య్‌ ఫర 
హ్‌ ళ్‌ 


బీటీ లోలో టో లో టీ టోలో 


వన యను ————— తెలుగు వ్యాకరణము DER NNN NNN NNNSN b 


. నాసిక్యములు - నాసిక నుండి పుట్టేన వర్షములు 


టన NN® 





కంఠ్యములు 
తాలవ్యములు 
మూర్చన్యములు 
దంత్యములు 
ఓష్ట్రములు 
నాసిక్యములు 

. కంఠతాలవ్యములు 
. కంఠోస్ట్రములు 
9. దంతోష్ట్రములు 


Fd 
లో 
లో 
f 
f 
ణో 
లో 


అం ~3 ఈ ఒం మా ఆం భె me 


. కంఠ్యములు - కంఠమునుండి పుట్టిన వర్షములు - 9 


అవి-అఆకఖగఘ జ హః 


. తాలవ్యములు - తాలువు (దౌడ) ల నుండి పుట్టినవి. 


అవి-ఇఈచఛజరుుఇజఇయ శ. 


. మూర్గన్యములు - మూర్షము (నోటిపై భాగం) 


నుండి పుట్టినవి - 12. అవి. 
బుబు టఠడఢణర(ఆ)లళష 


దంత్యములు - దంతములనుండి పుట్టిన వర్షములు. 
అవి. 
తథదధనలసచజ 


ఓష్ట్రములు - ఓస్ట్రము (పెదవి)ల నుండి పుట్టిన 


వర్గములు - 7 అవి ' 


ఉఊపఫబభమ 


- 5 వీనినే అనునాసీకములందురు. అవి - జ 
ఇ ఇ, న, మ. 


లాలా 


వగ 


a కంఠతాలవ్యములు - - కంఠము - తాలువుల 


పుట్టిన వర్ణములు - 3. అవి - ఎ - 
దః 


- కంఠోష్ట్యములు - కంఠము పెదవుల నుండి పుట్టిన 


వర్షములు - 3. అవి- ఒ- ఓ- జా. 


. డంతోష్ట్యము - దంతము పెదవుల నుండి పుట్టిన 


వర్షములు - 1. అది -వ, 


శీ, అచ్చుల రూపములు 


అచ్చులు హల్లులతో చేరినపుడు ఈ క్రింది 


రూపములలను పొందును. 


అచ్చులు హల్లులతో చేరినపుడు వాటి పేర్లు 


ణిణణ 8 లాల క్షి పవిట ఎ 6 6 


వ్రాయు రూసములు 
౮ తలకట్టు 
9 గుడి 
5 గుడి దీర్హము 
J కొమ్ము 
ల కొమ్ము దీరము 
లే వట్రునుడి లేక వృత్తము 
వాపి ఏత్వము 
న్‌ ఐత్వము 
గ ఒత సము 
ణ్‌ 
వా 












విశేషార్హములో శబ్దమునకు చేరెడి అక్షరమును 
గాని, అక్షరములను గాని * ప్రత్యయము ' లేక ' వర్లకము ' 
అందురు. 


4. పకృతి: 
ప్రత్యయము చేరుటకు యోగ్యమైన శబ్దమును 
ఆఅశక్షతి అందురు. 


5. (ప్రాతిపదికము : 

నామ విభక్తి ప్రత్యయములు, తద్దిత ప్రత్యయ 
ములు చేరుటకు తగిన (ప్రకృతిని ప్రాతిపదికము అందురు. 
ఉదా :ః రాముని - అనుపదము నందు 

“రాము' అనునది (ప్రాతిపదికము “ని” అనునది 
ద్వితీయా విభక్తి ప్రత్యయము 

పేరు + ఇమి = పేరిమి. ఇందు పేరు అనునది 
- ప్రాతిపదికము “ఇమి' అనునది తద్దిత (ప్రత్యయము. 


6. ధాతువు: 
(క్రియా విభక్తులును, కృత్‌ ప్రత్యయములును 
చేరుటకు యోగ్యమైన ప్రకృతిని ' ధాతువు' అందురు. 
ఉదా: చదువును అను (క్రియా పదమందు 
“చదువు' అనునది (ప్రకృతి లేక ధాతువు “ను' అనునది 
(ప్రత్యయము. 






7. వ్యుతృత్తి - పద విభజనము : 
వ్యుతుత్తిని బట్టి ఆంధ్ర పదములను ఐదు 
విధములుగా విభజింపవచ్చును. 







తెలుగు వ్యాకరణము 


2. 


ఊదా: 


సంస్కృతము (ప్రాకృతము (ప్రాకృతభవము 


(ప్రయాణమ్‌ పయాణం పయనము 

(ప్రవాళః పవాళో పవడము, పగడము 
లక్ష్మీః లచ్చి లచ్చి 

ఆశ్చర్యమ్‌ అచ్చేరం అచ్చెరవు 

పృధివీ పుఢవీ పుడమి 

విష్ణుః విజ్ఞూ వెన్నుడు 

స్తమృః ఖంబో కంబము 


3. 


WRN NN 


NNNNNNNNNNYS 





















సింగారము 


తదృవములు - సంస్కృత  ప్రాకృతభవములు 
తదృవములు. సంస్కృత (ప్రాకృత శబ్దముల నుండి 
పుట్టిన శబ్దములు _ వివిధములైన మార్పులను 
పొందును. 


సంస్కృతము -  సంస్కృతభవము 
ఆకాశ; - అకసము 

కుడ్యః - గోడ 

తామరసమ్‌ - తామర 

వ(క్రః - వంకర 

సూచీ - సూది 

మృగః - మెకము, మెగము 


దౌశ్యములు - తెలుగుదేశము నందు నిత్యశ్యవ 
హారములో వాడబడు పదములను దౌశ్యములందురు 
ఈ పదములకు సంస్కృత ప్రాకృత పదములతో 
ఏవిధమైన సంబంధము ఉండదు. | 


సి 
వవవనాాాోా (రుం wWr\్మsS9H ల వాతపు. 


2. అచ్చ తెలుగు పదము 
ముందే పూర్ణ బిందువు ఉండును. కావున 
స్థిరాక్షరములకు ముందు పూర్మ బిందువు ఉన్న 
పదములు తత్సమములుగా గుర్తించవచ్చును. 
ఉదొ:- సంయమి, సంరావము, సంతాపము 
సంవాదము, వంశము, హంస, సంహారము. 
3. ఉపసర్గ్లలు గల పదములు తత్సమములు (ప్ర, పరా, 
లి పరి, అతి, అధి, అభి, అవ అను, ఉప, 
మ్‌, సను, అప, ని, వి, నిర్‌, దుర్‌, ఉత్‌,' 
అపి. ఆ - మొదలగు 20 ఉపసర్గలతో కూడిన 
పదములు తత్సమములు, 
ఉదా:- ప్రయాణము, పరాభవము, (ప్రతిరూపము, 
పరిచయము మొదలగునవి. 


4. చై జై య, వోలు మొదటగల పదములు 
తతమములు 
'ఉదా: చైత్రము, యముడు, యోగ్యుడు, వోఢ, 
జైవాతృకుడు. 

5. సంయుక్తాక్షరములు గల పదములు తతృమములు 
ఉదా: పుస్తకము, విద్య, వైద్యుడు, (గ్రామము. 

6. అభావాద్యర్థము (లేదుఅను అర్థము) నిచ్చు 'అ' 
“అన్‌” మొదట గల పదములు తతృమములు. 
ఉదా: అ- అసమానము, అచంచలము 

అన్‌ - అనుమానము, అనాదోరణము. 

7. స (తోడ) సత్‌ (మంచి) కా-కు (చెడ్డ) అనునవి 
మొదటగల పదములు తత్సమములు 
ఉదా: సపరివారము, సజ్జనుడు (సత్‌ + జనుడు) 


ల (ల 





ప తెలుగు వ్యాకరణము 





వంళ మంత, వతి-మతి అను 


8. తర- తమ, 
ప్రత్యయాంత శబ్దములు తత్స్రమములు. 
ఉదా: తీర - సుందరతీరము 
తమ - సుందరతమము 
వంత - భగవంతుడు 
వతి - గుణవతి 
మతి - శ్రీమతి 


9. హలంత శబ్దములు తత్సమములు : 
ఉదా : జలము చ్‌ (సం) - జలముచము (తత్సమము) 
- భిషక్కు 
10 ఇంచు చివరగల అ(పేరణార్థక ధాతువులు తత్సమములు. 
ఉదా: వర్‌ + ఇంచు - వచించు 
హన్‌ + ఇంచు - హసించు 
తప్‌ + ఇంచు - తపించు 
ఆవులించు, ఆలించు, జాడించు, తిలకించు 


భిషజ్‌ 


పరికించు, 


పలవరించు, 


అప్పగించు, ఆరగించు 


గాలించు మొదలగు ధాతువులు తత్సమములు కాదు. 


9. అచ్చ తెలుగుపద వివేచనము: 


సంస్కృత 


కలవు. 


పదములను గుర్తించునట్టు గానే 
తెలుగుపదములను కూడ గుర్తించుటకు కొన్ని మార్గములు 


1. వె ఒ-6 శే జె-లు అను ఆరువర్షములు అచ్చ 
తెలుగులో మాత్రమే ఉన్నవి. సంస్కృతములో లేవు. 
కావున ఇవిగల పదములు అచ్చ తెలుగు పదములుగా 


గుర్తించ వచ్చును. 





తెలుగు వ్యాకరణము 


ఇ మ మ మమ. 




















ఒ - ఒకడు, ఒయ్యారము 


హల్టుతో కూడిన ఎ, ఒలు - నెయ్యము, చెలిమి, 
దొర, రొక్కము మొ.వి. 


అర్థ బిందువు : 6-కోంతి, అరంటే 
న అశ 
చ- చాప, చాట్టు 
అక ~~ 
జ- జత, జుట్టు 
10. తద్భన సదవివేచనము : 


సంస్కృత పదముల నుండి తద్భవ పదము 
లేర్పడునపుడు కొన్ని ముఖ్యముర మార్పులు జరుగును. 
ఆ మార్పులను కొన్నింటిని గమనింపుడు. 


1. “బు” వర్గమునకు రేఫము వచ్చును 






ఉదా; బుషి - రుసి 
బుక్కము £0 రిక 
2 ఇ, ఛ, ఠ, థ, ఫ-లకు క, చ, ట్ర, త, పలు 
వచ్చును. 
ఉదా: ముఖము - - మొకము 
ఛవి - చవి 





పీఠ - ఎటు 


NNN NS VIN 








భక్తుడు -.. బత్తుడు 
4. సంయుక్తాక్షరములలో ఒకటి లోపించును. 


ఉదా : స్వామి - సామి 
పంక్తి - బంతి. 
5. “క్ష - కారమునకు క-స- చ లలో ఏదైన వచ్చును. 
ఉదా: లొక్ష - అకు. 
క్షేమము అ కాము 
భిక్షము - బిచ్చము 
6. 'జ్ఞ' కారమునకు నకారము వచ్చును. 
ఉదా: ఆజ్ఞ =. ఆన, 
7. స్వకారమునకు ' సా* వచ్చును. 
ఉదా: స్వర్గము - సొన్నము 
స్వత్వము - సొత్తు 
8. కొన్ని పదములకు క్యానడి తొలగును. 
ఉదా: మాణిక్యము - మానికము 
జ్యోతి - బోతి 
9. కొన్ని పదాలకు క్యావడి తొలగి ఎత్వదిత్వములు వచ్చును. ; 
ఉదా: పద్యము = పద్దెము 
పుణ్యము -.. పున్నెము 
కన్య - కన్నె 
విద్య - విద్దె 
[1 10. కొన్ని పదాలకు రేఫము తొలగి ద్విత్వము వచ్చును. 
. ఉదా: సర్పము - సప్పము 
అర్పణము - అప్పనము 


యనుట వివిన తెలుగు వ్యాకరణము అపవవవవవావవావనమో 















హై కు! 


- కొన్ని పదాలకు క్రావడి లోసించును 





12. 


13. 


15. 


16. 


17. 


18. 


ఉదా: ప్రసాదము - పసాదము 
ప్రాయము - పాయము 
ఉకారమునకు ఒకారము వచ్చును, 
ఉదా: కుంతి ఇ గొంతి 
కులము ఆ గొలము 
హ- లో హల్లు లోపించి అచ్చు మిగులును, 
ఉదా: హంస - అంచ 
హరణము - అరణము 
. ఇ- కారమునకు నకారము వచ్చును. 
ఉదా: ప్రయాణము - పయనము 
(ద్రోణి - దోనె 
శ-ష లకు సకారము వచ్చును. 
ఉదా: శాల - సాల 
రోషము - రోసము 
యకారమునకు జకారము వచ్చును. 
ఉదా: యోగి * - బోగి 
ద్యూతము - జూతము 
క, ట, త-లకు గడద లు వచ్చును. 
ఉదా; కుంతి - గొంతి 
అటవి - అడని 
మతి - మది 
త,-చ, లు ఒకదానికొకటి వచ్చును. 
ఉదా: త-చ త్యాగము - చాగము 
చ-త గుచ్చము - గుత్తి 


తెలుగు వ్యాకరణము జ 

















ప్రకృతి 
అంకము 
అంకుశము 


అంగుష్టము 


అంచలము 


అక్షతలు 
§ అక్షరము 
గ అగాధము 
1 అటవి 


ఆంతఃపురము 


NYNNENNNYNY- 


సంస్కృత 


రథము 


11. ప్రకృతి - వికృతులు : 
పదములతో సమానమైన 
(ప్రకృతులు. సంస్కృత, (ప్రాకృత శబ్దముల నుండి పుట్ట 
పదములు వికృతులు. ఈ (క్రింది (ప్రకృతి - వికృతి పదముల 
గమనింపుడు. 


వికృతి 
అంకె 
అంకుసము 
అంగుటము 
అంచు 
అంతిపురము 
అక్షింతలు 
అక్కరము 
అగడ్త 

అడవి 


ఆ 


సంయుకాక్షరములు విడిపొ్టేను. 


రతనము 
మరియౌద 


నారాచము - నారనమ 
హంస - అంచ. 


ఉదా: రత్నము 
మర్యాద 
20. చ- సలు ఒకదానికొకటి వచ్చును. 
ఉదా: చ- 
స-చ 


21. పదములో కొన్ని వర్షములు లోపించుట, కొన్ని వర్గము 
అధికము గావచ్చుట జరుగను. 


ఉదా: తామరసము తామర (సములోపవ 


అరదము అ- అధిక; 


ప్రకృతి 


అదు ఇృతము 
అధికము 
అనాధ 
అన్యాయము 
అపూర్వము 
అప్పురస 
అమావాస్య 
అర్జరా(త్రి 
అర్భణము 


పదము 


వికృతి 
అబ్బురము 
అదనము 
అనద 
అన్నెము 
అపురూవవ 
అచ్చర 
అమవన 
అద్దమరేయి 
అప్పనము 





మన 


ఎదోళిక - అందలము 





ea - ఆన కావ్యము - కబ్బము 
ఫారము - ఆదరువు కాష్ట్రమ - కజ్టై 
రంభము - ఆరబము కుండీ - కుండ 
ర్య - అయ్య కుంతి - గొంతి 
అస్యము - ఆలసము కుటీరము - గుడిసె 
శృర్యము - అచ్చెరువు కుడ్యము - గోడ 
శ్రయము - ఆసరా కుమారుడు - కొమరుడు 
హారము - ఓగిరము కుర్కురము - కుక్క 
చ్భృ - ఇచ్చ కులము - గొలము 
షక - ఇటుక కులాయము - గూడు 
సర్ష్య - ఈసు కూర్చాసము - కుబుసము 
పాధ్యాయుడు - ఒజ్జ. (క్రాంతి - కార్తె 
బుక్షము - రిక్క క్షారము - కారము 
బుషి - రుసిీ క్షేమము - సేమము 
కంఠము - గొంతు ఖడ్గము - కగ్గము 
కంద - గడ్డ ఖని - గని 
కంబళము - కంబళి గర్తము - గంట 
క్ర - చంక గహ్వరము - గుహ 
కఠారు - కటారి ' గార్గభము - గాడిద 
కన్య - కన్నె గుచ్చము - గుత్తి 
కబళము - కవళము గృద్రము - గద్ద 
కర్తరి - కత్తెర గృహము -గీము 
కర్తి - కత్తి గోధూమము - గోధుమ 
కాకము - కొకీ గారవము - గారవము 
కాచము - గాజా (గ్రంథి - కంతి 


కార్యము - కర్ణము ఘంట - గంట 





చతురంగము - చదరంగము దేవుడు - దేవర 

1 చతురస్రము - చదరము దేవాలయము - దేవళము 
చిత్రము - చిత్తరువు దేవి - దేవేరి 
చిన్నము - చిన్నె దైవము - దయ్యము 
చేలము జకీర్‌ దోషము -దోనము 
చేష్ట - చేత దోషకము - దోసము 
ఛాయ - చాయ దౌష్ట్రుము - దుండగము 
జట _ -జడ ద్యూతము - జూతము 
జలేకము - జలగ ద్రోణక - దొన్నె 
జ్యోతి - బోతి నాట్యము - నట్టువ 
తాంబూలము - తమలము నిద్ర - నిదుర 
తామరసము - తామర నిర్భరము  - నిబ్బరము 
తాలము  - తాడి నీరము - నీరు 
తింత్రాణీ - చింత నిరాజనము - నివ్వాళి 
తిధి - తేదీ నౌక - నావ 
తీరము - దరి పక్షి - పక్కి 
తుండము - తాండము పంక్తి - బంతి 
తురుష్కుడు - తురక పద్యము - పడ్డెము 
తుషారము - తుంపర పరిహాసము - పరేచకము 
త్పటి - చిటిక పశువు - పసరము 
తృతీయ - తడియ పాదుకలు - పావుకోళుు 
త్యాగము - బాగము పాయసము - పాసెము 
త్రినగము - తెలుగు పారదము - పాదరసము 

కీ త్వక్కు - తొక్క పారావతము - పావురము 

దర్భ - దుబ్బ పార్వము - ప్రక్క 























స్వతంత్రము - 


॥సూక్తి -సుద్ది స్వర్గము - సాన్నము 
సూచి - సూది స్వామి - సామి 
స్తంభము - కంబము స్వామిని - సాని 
స్టూలము - తోలము హింగువ - ఇంగువ 
స్నేహము -నెయ్యము హిమము - ఇవమొ - 
స్నానము - తానము హృదయము - ఎద 


; (ద్రుత (పకృతికములు : 





రూపమును బట్టి ఆంధ్ర పదములను రెండు 
ess విభజింప వచ్చును. 
. (దుత (ప్రకృతికములు 2. కళలు 


నకారము అంతమందు గల పదములన్నియు 
(దుత(ప్రకృతికములు. ఈ నకారము లేకపోయినను ఆ 
పదము యొక్క అర్హము మారదు. 
ఉదా: చేతన్‌ - చేత 
రోడన్‌ - తోడ 


= కళలు; 





'ద్రుతము అనగా నకారము చివరలేని పదముల 
న్నియు కళలు, 
ఉదా: రాముడు, గోపాలుడు 
వస్తువు, రధము. 


Emma! FW అస ఆఅ ఆ సఫలం — ETE: 





ననన ననన 








వాక్యములో ఉపయోగమును బట్టి పదములు వివి 
తరగతులుగా విభజింపబడినవి. వానిని భాషాభా గములందురు, 


భాషా భాగములు - 9. 

. సామవాచకములు 
నర గనామములు 

. విశేషణములు 
(క్రియలు 

. (క్రియావిశేషణములు 
విభక్తులు 

; సముచ్చయములు 
[ ఆశ్చర్యార్థకములు 
. అవ్యయములు 


© ౦౦ ~AI M౫ ౪౫ మి అఆ) భం me 


1. నామవాచకములు : 


ఒక _ వ్యక్తినిగాని, వస్తువునుగాని, _ జాతినిగాని, 
గుణమునుగాని తెలు పదములు నామవాచకము అని 
అందురు. 


నామవాచకములు 8 విధములు 
సంజ్ఞానామవాచ కములు 
జాతినామవాచకములు 
గుణనామవాచకములు 
(క్రియానామవాచకములు 


మి ఆ HO a 


స్‌ వపపమావావనుకు యాన తలుగు వ్యాకరణము దనక నువే 


. జాతి నామవాచకములు :- 


= గుణ నామవాచకములు :- 


నమకము కునుకు] 


5, సముదాయనామవాచకములు 
6. (దవ్యనామవాచకములు 

7. ధాతుజనామావాచకములు 
8. తద్దితనామవాచకములు 












శ్‌ సంజ్ఞానాము వాచకములు :- 
ఒక వ్యక్తిని గాని, వస్తువునకు గాని, (ప్రదేశమునకు 

గొని సంజ్ఞలుగా వ్యవహరించు నామవాచకములను సంజ్ఞా 

నామావాచకము లందురు. 

ఉదా :- గోపాలుడు, వారణాశి, లత, కావేరి. 


ఒక జాతికి గాని, వర్గమునకు గాని చెందిన (ప్రాణులు 
లేక వస్తువులకు వ్యవహరింపబడు నామవాచకములు జాతి 
నామవాచకములనబడును. 
ఉదా :- మానవుడు, జంతువు, వృక్షము, నది. 


గుణమును గాని, వర్షమును గాని, భావమును 
బోధించు నామవాచకములు గుణ నామవాచకముల 
గును. 
ఉదా: తీపి, చేదు, మంచితనము, గొప్పతనము, ఎరుపు, 
నలుపు. 
. (క్రియా నామవాచకములు :- 
పనులను తెలియ జేయు నామవాచకములను (క్రియా 
నామవాచకములందురు. 


ఉదా: (క్రియ క్ష (క్రియా నామవాచకము 
కోరుట - కోరిక 
తినుట - తిండీ 


కోయుట 





, సముదాయ ల జా 
ఒకే జాతికి చెందిన అనేక ప్రాణుల రేక | 


గ్‌ 
సముదాయముల పేర్లను సూచించు నామవాచకమ్ము వ 
సముదాయ నామవాచకములందురు. ల 
ఉదా: అవుల నుంద పిట్టల గుంపు ks: 
కోతి మూక లంబాడి తండా 2. 
3. 
. ద్రవ్య నామవాచకములు : | 
(ద్రవ్యముల పేర్లను తెలుపు నామవాచకములను | 
నామవాచకము లందురు. గ 
ఉదా: నీరు, గాలి, ఇనుము, వెండి, బంగారము. 
1. పురః 
. ధాతుజ నామవాచకములు ; స్ట 


ధాతువుల నుండి ఏర్పడిన నామవాచకముః స్వ 
ధాతుజ నామవాచకము లందురు. 


ఉదా: ధాతువు - ధాతుజ నామవాచకము “లొ 
వండు - వండుటు ea 

చేయు - చేయుట 

చేయు - చేయమి 
. తద్ధిత నామవాచకములు : చ: 
తద్ధిత (ప్రత్యయములు చేసిన నామవాచకము 3. 
తద్ధిత న లందురు. క 2. నిర్దే 
పెద్దతనము, చిన్నతనము, పేరిమి, చెలిమి. సర 

. సర్వనామములు: ఉదా: 


నామవాచకములకు బదులుగా వాడబడు పదము 
సర(నామములు. 




























ఇందు గోపాలుడు అను నామవాచకమునకుబదు § 


లుగా వాడబడిన ' అతడు' అను పదము సర్వనామము. 
సర్వనామములు 6 విధములు 


సున య 


1. పురషబోధక సర్వనామములు 

2. నిర్జేశాత్మక సర్వనామములు 

3. అనిర్జేశాత్మక సర్వనామములు 

4. సంబంధ బోధక సర్వనామములు 
ర్‌ ప్రశ్నవాచక సర్వనామములు 

6. సంఖ్యావాచక సర్వనామములు 


1. పురషబోధక సర్వనామములు : (ప్రధమ, మధ్యమ, ఉత్తమ 


అను మూడు పురుషలను తెలియ జేయునవి పురుష 
బోధక సర్వనామములు. 


ఉదా; 

1. ప్రధమ పురుషము ఏకవచనము - బహువచనము 
పుంలింగము వాడు - వారు 
(స్రీలింగము ఆమె - వారు 
నలంసక లింగము అది -అవి 

2. మధ్యమపురషము నీవు -మీరు 

3. ఉత్తమ పురుషము నేను - మేము, మనము 


2. నిర్దేశాత్మక సర్వనామములు : విషయమును నిర్దేశించి చెప్పు 
సర్వనామములు. 


ఉదా: అంత - ఇంత అన్ని - ఇన్ని 
అందరు - ఇందరు అతడు - ఇతడు 
ఆయన - ఈయన ఆమె - ఈమె 
అది - ఇది అవి - ఇవి 


3. అనిర్దేశాత్మక సర్వనామములు :_ విషయమును నిర్దేశించి | 


ర 
కక్కు! 
టు ఇ ఇ ప ఇ మ య 
సవమునకునననినేను 


గ్రా 
షు 


ళీ 


పు 
తో 


ఏకు వనితను seer తెలుగు వ్యాకరణము అనానను యు హహ 


CD 
4. (కియాజన్య విశేషణములు 
5. నామజన్య విశేషణములు 
6. విధేయ విశేములు 








. గుణ విశేషణములు: నామవాచకము యొక్క గుణమును 


తెలుపు విశేషణమును గుణవిశేషణము అందురు. 
ఉదా: గోపాలుడు మంచి విద్యార్ది 


. సార్వనామిక విశేషణములు : విశేషణములుగా వాడబడు 


సర్వనామములను సార్వనామిక విశేషణములందురు. 


ఉదా: ఆ సింహము, ఈ బాలుడు, నీ పుస్తకము 


. సంఖ్యావాచక విశేషణములు : సంఖ్యలను తెలుపు 


విశేషణములను సంఖ్యావాచక విశేషణములందురు. 


ఉదా: ఒకటీ - ఒకరు - ఒకటవ 
రెండు - ఇద్దరు - రెండవ 


. (క్రియాజన్య నిశేషణములు: (క్రియల నుండి పుట్టిన 


విశేషణములనుకియాజన్య విశేషణములందురు. వీటిని 
ధాతుజ విశేషణములని కూడ అందురు. 


ఉదా: చదివిన, తినిన, చదువుచున్న - తినుచున్న, 
చదువగల - తినగల 


. నామజన్య విశేషణములు: నామములనుండి పుట్టిన 


విశేషణములను నామజన్య విశేషణములందురు. 
ఉదా: గోసాలుని కలము. 


ఇందు “గోపాలుని” అనునది గోపాలుడు అను 
నామవాచకము నుండి పుట్టిన విశేషణము కావున ఇది 
నామజన్య విశేషణమైనది. 


గ్ర 
వో 


snes” 


FEILER G 


వ్ల లోల టో AG 









4. విధేయ విశేషణము: విధేయముగా నుపయోగింపబడు 
1 విశేషణములను విధేయ విశేషణములందురు. 
ఉదా: గోపాలుడు గుణవంతుడు. 


ఈ వాక్యములో గోపాలుడు నామవాచకము 
గుణవంతుడు అనునది విధేయము ఇది గోపాలుడు అను 
నామ వాచకమును విశేపించుచున్నది. కావున ఇది విధేయు 
విశేషణము. | 


NOY షం యమ ప్‌ నత 











4. (క్రియలు: 
పనులను తెలుపు పదములను (క్రీయలందురు. 
(క్రియలు మూడు విధములు. 








అవి: 1. సకర్మక (క్రియలు 
2. అకర్మక (క్రియలు 
3. ద్వికర్మక (క్రియలు 
1. సకర్మక (క్రియలు: కర్మతో కూడియున్న (క్రియలను 
సకర్మక (క్రియలందురు. 










కర్త చేయు పని యొక్క ఫలితమును అనుభవించు 
నది క్రియ. 
ఉదా: రాముడు రావణుని చంపెను.' 






ఈ వాక్యములో “చంపెను! అనునది క్రియ 
ఎవరు? అని ప్రశ్నించగా “రాముడు' అని సమాధానము 
వచ్చును. కావున రాముడు కర్త రాముడు ఎవరిని చంపెను. 
అని (ప్రశ్నించగా రావణుని అని సమాధానము వచు ను. 
అనగా కర్త చేసిన పనిని అనుభవించిన వాడు కావున 
రావణుడు కర్మ. ఇందు కర్మ పదముండుటచే ' చంపెను 
అను క్రియ ' సకర్మక (క్రియ ' అయినది. 


NNNNNNNYN- 









టబు 

























2. అకర్మక క్రియ: కర్మలేని (క్రియలను అకర్మక (క్రియ 
లందురు. 
ఉదా: గోపాలుడు చదివెను. 


ఈ వాక్యములో చదివెను (క్రియ. ఎవరు? అని 
ప్రశ్నింపగా గోపాలుడు అని సమాధానము వచ్చును. 
కావున గోపాలుడు కర్త కాని ఎవరిని, దేనిని అని ప్రశ్నించగా 
సమాధానము లేదు. అనగా ఈ వాక్యములో కర్మ లేదు. 
కావున “చదివెను' అను (క్రియ అకర్మక (క్రియ. 

3. ద్వికర్మక (క్రియలు: రెండు కర్మలను కలిగి యున్న 
(క్రియలను ద్వికర్మక క్రియలందురు. 
ఉదా: (శ్రీకృష్ణుడు (ద్రౌపదికి వస్తములిచ్చెను. 

ఈ వాక్యములో ఇచ్చెను అనునది (క్రియ. 
(శ్రీకృష్ణుడు కర్త ఎవరికి అని (ప్రశ్నింపగా (ద్రౌపదికి 
అని, వేనిని అని (ప్రశ్నించగా వస్త్రములను అని సమాధానము 
వచ్చను. కావున అవి రెండును కర్మలు కావున ఇడి 
ద్వికర్మక (క్రియ, 


5. (క్రియా విశేషణములు : 


క్రియలను విశేషించు పదములను క్రియ 
విశేషణములందురు. 


ఉదా: గోపాలుడు బాగుగా చదువుచున్నాడు. 

పై వాక్యములో చదువుచున్నాడు అను పదమ 
(క్రియ. ఎట్లు చదువుచున్నాడు. అని (ప్రశ్నించన బాగుగా 
అని సమాధానము వచ్చును. బాగుగా అను పదము 
చదువుచున్నాడు "అను పదమును విశేషించుచున్నది. 
కావున ఇది (క్రియా విశేషణము. (క్రియా విశేషణములు 
నాలుగు విధములు. 


ray, 


[FTI టోటల్‌. 


పనుకున్న 


ANNES _—__ Oo 
ty 


. మౌలిక క్రియా నిశేషణములు :- 


. యౌగిక (క్రియా విశేషణములు :- 





NNNNSNNANNNU 


అవి: 1: మౌలిక (క్రియా విశషణములు 
యౌగిక (క్రియా విశేషణములు 
నాయజన్య (క్రియా విశేషణములు 


. డ్రియాజన్య (క్రియా విశేషణములు 


చాలు en 


ఎల్లప్పుడు క్రియా విశేషణములుగానే ఉపయోగపడు | 
వానిని మౌలిక (క్రియా విశేషణములందురు. i 
ఉదా: అతడు క్రన్నన వచ్చెను. 

(కన్నన అనుపదము మౌలిక (క్రియా విశేషణము. | 
ఈ పదము ఎప్పుడు క్రియా విశేషణముగానే ఉపయోగపడును. 


| 
| 


"ఇతర పదములపై ' అగు 'ధాతు రూపమైన ' కాన్‌! 
చేరుట వలన ఏర్పడు క్రియా విశేషణములను యౌగిక 
(క్రియా విశేషణములందురు. 

దా: గోపాలుడు వేగముగా పరుగెత్తును. 
రాముడు అందముగా మాట్లాడును. 
' కాన్‌ ' రూపొంతరకు 'గా' 





. నామజన్య క్రియా విశేషణములు :- 


నిమవాచకముల నుండి ఏర్పడిన (క్రియా విశేషణము 
లను నామజన్య (కియా విశేషణములందురు. 
ఉదా: అతడు ఇంటికి వెళ్ళెను 

ఆమె ఇక్కడికి వచ్చినది. 


. ధాతుజ క్రియా విశేషణములు :- 


(క్రియలనుండి ఏర్పడిన (క్రియా విశేషణములను 
(క్రియాజన్య (క్రియా విశేషణములు లేక ధాతుజ (క్రియా 
విశేషణములందురు. 
ఉదా: అతడు మాట్లాడక ఉండెను 

నేను చదువుతూ వంటిని. 


errr 





తెలుగు వ్యాకరణము (ననున మో 


2 
[రి 


6. 


వంట మంలావాలాలక్ళా 


WNSENNNYNNSNSNNY 


NY ప స స SNS” aii) తలుగు వ్యాకరణము వవహహ పవపపవవో 





విభక్తులు : 

వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయము 
కలిగించు ప్రత్యయములను, పదములను విభక్తులందురు. 
ఇవి రెండు పదముల మధ్య సంబంధము కలిగించును. 
ఉదా: కుండలో నీరు ఉన్నది. 


ఈ వాక్యములో కుండకు నీరుకు గల 
సంబంధమును సూచించు “లో” అనునది విభక్తి దేనినే 
విభక్తి ప్రత్యయముందురు. 

విభక్తులు 8 విధములు 
1. ప్రథమా విభక్తి - డ్కుము,వు,లు 


2. ద్వితీయా విభక్తి - నిన్‌, నున్‌, లన్‌, కూర్చి, 
“ గురించి 

3. తృతీయా విభక్తి - చేతన్‌ చేన్‌, తోడన్‌ తో 

4. చతుర్దీ విభక్తి - కొరకున్‌, కై 

5. పంచమీ విభక్తి - వలనన్‌, కంలెన్‌, పట్టి 

6. షష్టీ విభక్తి - కిన్‌, కున్‌, యొక్క, లోన్‌, 

లోపలన్‌ 
7. నప్తమీ విభక్తి - అందున్‌, ఇందున్‌, నన్‌ 
8. సంబోధనా - ఓ, ఓయి, ఓరి, ఓసి 
ప్రథమా విభక్తి 
సముచ్చయములు : 


పదములను ఒక దానితో నొకటి కలుపుటకు 
ఉపయోగపడు వానిని సముచ్చయములందురు. సముచ్చ 
యములు - రెండు అవి యున్‌, నున్‌. 


ఉదా: రాముడును, లక్మణుడును అయొధ్యకు వచ్చిరి. 
సత్యయు, హరియు ద్వాకకువచ్చిరి. 


0 డ్య 


FSFE IBD 


Crrarararrarma 


కా జారగా hin 


= లావణీకములు :- 


లేదు. వీటికి బదులు దీర్మములు 'వ్రాయుచున్నారు. 
ఉదా: రాముడూ కృష్ణుడూ వచ్చారు. 


. ఆశ ఎర్యాద్యర్థకములు : 





ఆశ్చర్యము, సంతోషము, భయము, జుగుప్పు, 


విషాదము మున్నగు వానిని తెలిపెడి పదములను 
ఆశ్చర్యా ద్యర్గకములందురు. 
ఉదా: ఆహో రాముడు ఎంత మంచివాడు 

అయ్యో ! నీకు ఎంత కష్టము కలిగినది 

అమ్మో! నాకు భయము 

ఛీ! ఛీ! నీమొగము నాకు చూపించకు 


( అవ్యయములు ఇ 


లింగ, వచన, విభక్తి శూన్యములైన పదములను 
అవ్యయములందురు. 


అనగా స్తీ అంగము, పుంలింగము, నపుంనకలిం 
గము వలనగాని, ఏకవచన, బహువచనముల వలన గాని 


విభక్తుల వలన గాని ఏమార్వులను పొందని పదములు | 


అవ్యయములని గుర్తించవలెను. 


అవ్యయములు 2రకములు 
1. లాక్షణికములు 
2. (ప్రతి పదోక్తములు. . 
| 
వ్యాకరణ కార్యముల వలన _ సాధింపబడిన' 
అవ్యయములు లాక్షణి కావ్యయములు. 


ఉదా; చూచి- తిని, చూడక - తినక, చూచిన - తినిన. 


తలుగు వ్యాకరణము 





ధ్ర 


తనా తా వంటా 


Ca 
2 


నమ్‌ సమన ను నున? 


. పుంలిగము: 





పుట్టుకతోనో లింగవచన విభక్తులు లేనివియును, 
వాడుకలో అంగాదులను విడిచి వేరొక అర్హములో 
ఉపయోగపడుచున్న  శబ్బ్దములను ప్రతిపదోక్తావయము 
అందురు. 


ఉదా: కాని, అయినన్‌, కాబట్టి, కనుకన్‌, బాగుబాగు, 
నీకె నీవైనన్‌, అయ్యో! అక్కటా! 





=, లింగములు: 


(స్రీ పురాషాది జాతిభేదమును “లింగము' 
అందురు. దీనినే వాచకము అనికూడ అందురు. తెలుగులో 
మూడు లింగములు కలవు. 

1. పుంలింగము - మహద్వాచకము లేక మహత్తు 

2. (స్తీ లింగము - మహతీవాచకము. లేక మహతి 

3. నపుంసక లింగము - అమహద్వాచకము లేక అమహత్తు 
పురుషులను వారి విశేషములను గూర్చి తెలుపునవి 

పుంలింగములు. 

ఉదా: రాముడు, గోపాలుడు, కృష్ణుడు గుణవంతుడు, 
శీలవంతుడు, బుద్దిమంతుడు. 


| స్రీ లింగము: 


(స్త్రీలను వారి విశేషణములను గూర్చి తెలుపునవి 
(స్త్రీ లింగములు. 
ఉదా: పార్వతి, నచత, గౌరి 

గుణవంతురాలు, శీలవంతురాలు, బుద్దిమంతురాలు 


NANNY NNN s అరం న. తెలుగు వ్యాకరణము అనననలననతత యయా మ మ 


య ఆయా సప ఇ ఇ నావ 
(ఇ 


. ప్రతి పదోక్తావ్యయములు : 


ట్ట టో ట్ట 


Cerra 


a 





3. నపుంసక లింగము: 


NYY NN 





పుంలింగములు (స్రీలింగములు కానివి నపుంసకలింగ | 
ములు. వృక్షములు, జంతువులు చలనము లేచి వస్తువులు 
వాని విశేషణములు నపుంసక లింగములగును. 
ఉదా: గోవు, వృక్షము, కుక్క, బల్ల మేక, వులి, ఏనుగు 


. వచనములు 

ఒకటికిని, ఒకటి కంటు ఎక్కువగా నుండుటకును | 
గల భేదమును తెలుపుటను వచనము అందురు. 
వచనములు-శ్ల. 
. ఏకవచనము 

ఒక వ్యక్తిని గాని ఒక వస్తువును గాని బోధించు 
దానిని ఏకవచనమందురు. 
ఉదొ: కలము, చెట్టు, పర్వతము, నది క్‌ 
. బహువచనము 

ఒకటి కంట ఎక్కువ మంది పత గాని 
వస్తువులను గొని బోధించు దానిని బహువచనమందురు. 
ఉదా: కలములు, చెట్లు, పర్వతములు, నదులు. 
. నిత్యైకవచనములు 

కొన్ని పదములు ఎపుడును ఏకవచనములుగానే | 
ఉండును. వాటిని వచనములందురు. | 


ఉదా: వరి రాగి, పెసర, కంది, బంగారము, రాగి. 
వెండి, ఉప్పు, నూనె మొదలగునవి, 

= నిత్యబహువచనములు - 
కొన్ని పదములు కౌవలము బహువచనములోనే 





ఉండును. అట్ట వానిని నిత్యబహువచనములందురు. 

ఉదా: గోధుమలు, జొన్నలు, పెసలు, మినుములు, 
కందులు, దాగుడుమూతలు అందరు. ఎందరు, 
కొందరు మొదలగునవి. 





ఢ్రి 
ర్స 
గ్లో 
గో 
4 
గో 
గో 
లో 
గో 
లో 
గో 
లో 
9 అ 
గో 
గో! 
గో 
లో 
గ్లో 
7 
గో 
గ 
గ్లో 
గో 
ఖో, 
యా 


లవ లనంలాలనవ్ళ్ళా 
టి 


(క్రియయొక్క మూల రూపము ధాతువు 
_ ధాతువులు మూడు విధములు 
1. తత్సమ ధాతువులు 
2. ఆచ్చిక ధాతువులు 
3. శబ్బపల్లవములు 
1. తత్సమ ధాతువులు :- 
సంస్కృతము నుండి వచ్చిన ధాతువులను తత్సవ 
ధాతువులందురు. 
ఇవి రెండు విధములు 
1. తత్సమ (క్రియాధాతువులు 
2. తత్సమ నామ ధాతువులు 
1. తత్సమ క్రియా ధాతువులు: 
సంస్కృత ధాతువులకు ' ఇంచు'*చేరుట వలన 
ఎర్పడిన ధాతువులను తత్సమ (క్రియా ధాతువు లందురు. 
ఉదా: భజ్‌ + ఇంచు = భజించు 
భుజ్‌ + ఇంచు = భుజించు. 
2. తత్సమ నామ ధాతువులు: 
సంస్కృత నామములకు' ఇంచు చేరుట వలన 
ఏర్పడిన ధాతువులను తత్సమనామ ధాతువులందురు. 
ఉదా: శయన + ఇంచు = శయనించు 
పల్లవ + ఇంచు = పల్లవించు. 


2. ఆచ్చక ధాతువులు: 
తద్భృవ దేశ్యపదములు గల భాష అచ్చతెలుగు 


Caren NY 


PRATER నా 
(ర్తి 
ల్‌ 





తలుగు వ్యాకరణము అవాలని NNN SN వరా 









భాష యగును. అచ్చ తెలుగుపదమలతో ఏర్పడిన 
ధాతువులు ఆచ్చిక ధాతువులు. 
ఉదా: తిను, కను, విను మొదలగునవి మేలిక ధాతువులు 






ఆరగించు, ఆవులించు, చిగురించు, పయనించు 
మున్నగు ' ఇంచు” చేరగా ఏర్పడిన ధాతువులు ఆచ్చిక 
ధాతువులు అగును. 











(| శబ్బపల్లవములు : 
ధాతువు పై గొని నామము పై గాని వేరొక 

ధాతువు చేరి వేరే అర్థము నిచ్చు సంయుక్త ధాతువును 

శబ్ద పల్లవ మందురు. 

ఉదా: కూర్చు + ఉండు = కూర్చుండు. 











పై పదములో ' కూర్చు! అనునది ఒక ధాతువు, 
దానికి ' ఉండు! అనుమరొక ధాతువుచేరి * కూర్చుండు ' 
అను శబ్దపల్లవమైనది. 
ఇట్లు మేలు + కొను = మేలుకొను, మేల్కొను. 
నిలుచు + ఉండు = నిలుచుండు. 
అందు + ఇచ్చు = అందిచ్చు మున్నగునవి. 





నామవాచకములకు' చివర చేరు ప్రత్యయములనుతద్దిత 
పత్యయములందురు. తద్దితప్రత్యయములు చేరిన నామములు 
కద్దితములగును. 


నామముల చివర తద్దిత ప్రత్యయములు ఈ (క్రింది 
అర్లములలో చేరును. 












1. భావార్గకమున ' తన ' ప్రత్యయము వచ్చును. 
ఉదా: గొప్ప + తనము = గొప్పతనము 
రాముని + తనము = రామునితనము. 


నామవాచకముల విశేగముల ధర్మమునుతెలుపునది 
భావార్థకము. 


















2. ' చిన్న ' మున్నగు వానికి (ణే) రికవర్గక్షము వచ్చును. 
ఉదా: చిన్న + రికము = చిన్నరికము. 
పెద్ద + రికము = పెద్దరికము. 
కన్నె + రికము = కన్నెరికము. 
3. పేరు మొదలగువానికి “ఇవి” వర్గకము వచ్చును. 
ఉదా: పేరు + ఇమి = పేరిమి 
చెలి + ఇమి = చెలిమి. 
కడు + ఇమి = కడిమి. 
4, “ఇక” వర్గకము అగ్గలాదులకు వచ్చును. 
ఉదా: అగ్గలము + ఇక = అగ్గలిక 
ఒమ్ము + ఇక = ఒమ్మిక. 
5. గుణమును తెలుపు ' నల్ల'మున్నగువాటికి 'న' వచ 
ఉదా: నల్ల + న = నల్లన 
తెల్ల + న = తెల్లన, 
2. స్వార్ధము : 
స్వార్ధములో తద్ధిత (ప్రత్యయములు చేరినప్పటి! 
అర్హము మారదు. 
స్వార్థములో ఈ క్రింది ప్రత్యయములు వచ్చును. 


తెలుగు వ్యాకరణము నన్న 





J 1. ' ఆట'మొదలగువానికి పురుషులనుతెలునపుడు “కాిఆ 


. ఇక - వర్లకము అరమారాదులకు వచ్చును. 
ఉదా: అరమర + ఇక = అరమరిక 






. ఉక - వర్లకము చి(టు) రు తాదులకు వచ్చును. 
ఉదా: చిరుత + ఉక = చిరుతుక 

నాతి + ఉక = నాతుక, 
. ఇడి - వర్లకము ' తెలివి? మున్నగు వానికి వచ్చును. 
ఉదా: తెలివి + ఇడి = తెలివిడి 

" వినికి + ఇడి = వినికిడి, 

. ఇతి - వర్షకము “వాపు' మున్నగు వానికి వచ్చును. 
ఉదా: వాపు + ఇరి = వాపిరి 

వావు + ఇరి = వావిరి. 



































;. ఇద వర్లకము ' ఒప్పు ' మున్నగు వానికి వచ్చును. 
ఉదా: ఒప్పు + ఇదము = ఒప్పిదము 

తప్పు + ఇదము. = తప్పిదము. 
. కార వర్లకము 'నుడి' మున్నగు వానికి వచ్చును. 
ఉదా: నుడి + కారము = నుడికారము 

కొలత + కారము = కొలగారము. 


కలది, కలవాడు అనునర్షమును మతుబర్ధక ము 
అందురు. 
మతుబర్థమున నామములపై ఈ క్రింది ప్రత్యయ | 


| 
న మతుబర్ధకము : 
ములు వచ్చును. . 


| 


నియు, (స్తీ లను తెల్పునపుడు' కత్తియ 'అనియు వచ్చును. | 








హా తెలుగు వ్యాకరణము 















ఉదా; ఆట + కా” ద్ర = ఆటకాడు 
సాగసు + “కాిడు = సాగసుగాడు 
ఆట + “కత్తియి' = ఆటకత్తియ 

సాగసు + కత్తియ = సాగసుకత్తియ. 


2. అటమటాదులకు పుంలింగములో ' ఈ ' వర్లకమువచ్చును. 
ఉదా: అట + మట ' ఈ' = అటమటీడు 

సాలె + 'ఈ' డు = సాలీడు. 

. కులమును తెలుపు పదములకు ' త 'వర్లకము వచ్చును. 
ఉదా: బోయ + త = బోయత 

చెంచు + త = చంచత. 

4. బహు వచనములు చివర నున్నవగాదులకు 'ఆ' వర్లకము 
వచ్చును. 
ఉదా: వగలు + ఆడు = వగలాడు 

- వన్నెలు + ఆడు = వన్నెలాడు. 
















5. లేనిది, లేనివాడు అను అర్థములో ముక్కు మున్నగు 
వానికి ' ఇడి' వర్లకము వచ్చును. 
ఉదా: ముక్కు + ఇడి = ముక్కిడి 
సిగ్గు + ఇడి = సిగ్గిడి. 
6. జాలాదులకు అరి వర్లకము వచ్చును. 
ఉదా: జాలము + అరి = జాలరి. 
జూదము + అరి = జూదరి. 
7. * ఒయ్యారము” మున్నగు పదములను 'ఇ' వర్లకము.! 
వయును: i 
ఉదా: ఒయారము = ఇ + ఒయారి : 
జోహారము + ఇ = జోహారి. 
కడలు + ఇ = కడలి. 


పకకన వవ తెలుగు వ్యాకరణము 


SPS sts 


ఏ. దఘ్నార్థకము : : 


SESS 


గ్‌ 4. మానార్థకము : - 








న ను ను ము Y 





(soy 


పరిమాణము, కొలతను తెలియ జేయు అ మును | 
మానార్శకమందురు. _మానార్థకములో ఈ అ 
ప్రత్యయములు వచ్చును. 
1. మానార్థకమున ఏళ .వచవనములో * ఏతు” వర్షకము | 
వచ్చును. 
ఉదా: తూము + ఎడు = తూమెడు 
ముంత + ఎడు = ముంతెడు. 


' అంత ' వర్లకము చేసిన 
ఉదా: చేట + అంత = చేటంత 
నిమ్మకాయ + అంత = నిమ్మకాయంత. 


లోతును తెలియజేయునది దఘ్నార్థకము దఘా ఎక 
ములో “బంటిీ', కొలది ప్రత్యయములు వచ్చును. 
ఉదా: మోకాలు + బంటీ = మోకాలుబంటి 

మోకాలు + కొలది = మోకాలుకొలది. 


. తాచే ఎల్యార్థము 


అతని స్వభావము అను నర్థమును తెలియు | 
జేయునది తాచ్చేల్యార్థము. 


తాచ్చేర్యార్థమున పోతు, మారి, కోరు, దారు, 
గొట్టు అను (పత్యయములు చేరును. 
ఉదా: పోతు తిండి + పోతు = తిండిపోతు. 
పాగరు + పోతు = పొగరుబోతు ! 
మారి--- మాయలు + మారి = మాయలమారి | 
మాటలు + మాది = మాటలమారి 


ei 
PA em om 


ఖ 


NANNY ER తెలుగు వ్యాకరణము మునక 






భ్‌ 





కోరు--- జగడాలు - కోరు = జగడాలకోరు 
దగా + కోరు = దగాకోరు. 

దారు పెత్తనము + దారు = పెత్తనదారు, పెత్తందారు. 

గొట్టు పిసిని + గొట్టు = పిసినిగొట్టు, క్‌ 








ధాతువులపై చేరు ప్రత్యయములను కృత్తులు లేక 
కృతత్యయములు అందురు. కృత్తులు చేరగా ఏర్పడి: 
నామవాచకములను కృదంతములందురు. 

కృత్‌ + అంతము = కృదంతము. 





1. “అలుగు' మున్నగు ధాతువులకు ' క* వర్షకము వచ్చును. 
ఉదా: కలుగు + ఇమి = కలిమి 
ఓరు (చు) + ఇమి = ఓరిమి. 
2. ' కలుగు ' మున్నగువానికి ' ఇమి* వర్గకము వచ్చును. 
ఉదా: కలుగు + ఇమి = కలిమి 
ఓరు (చు) + ఇమి = ఓరిమి 
3. “చేయు” మున్నగు వానికి “త” వర్లకము వచ్చును. 
ఉదా: చేయు+త = చేత 
కూయు + త = కూత. 
4. ' అడగు! మున్నగు వానికి ' కువ” వర్లకము వచ్చును. 
ఉదా: అడగు + కువ = అడకువ 
లోగు + కువ = లోకువ. 
5. “ఆడు' మున్నగు వానికి 'ట+ వచ్చును. 
ఉదా: ఆడు + ట = ఆడుటు 
ఊరు + ట= ఊలు. 





తలుగు వ్యాకరణము అనాను 


సు షు యమ ను స ము. 





(523 
1! 6. తిరియు మున్నగు వానికి 'ప వచ్చును. 

3 ఉదా: తిరియు, + ప = తిరిపము 

మురియు + ప = మురిపెము. 

ఇవి నపుంసక లింగ శబ్దములగుటచే ము వచ్చినది. 





కనన కునుకు 


7. ఆవులించు మున్నగు వానికి 'త' వచ్చును. 
ఉదా: అవులిం(చు) + త = ఆవులింత. 
వెక్కిరిం(చు) + త = వెక్కిరింత. 
|| 8. “మాయు'* మున్నగువానికి ' పు* వచ్చును. 
1 ఉదా ; మా(యు) + ఫు = మాపు 
మే(యు) + పు = మేపు. 
. “అంజు” మున్నగు వానికి “ఇక' వచ్చును. 
ఉదా: అంజు + ఇక = అంబిక 
అమరు + ఇక = అమరిక. 
- “వఏలు' మున్నగు వానికి ' బడి' వచ్చును. 
ఉదా: ఏలు + బడి = ఏలుబడీ : 
కట్టు + బడీ = కట్టుబడి. 
. "చేరు! మున్నగువానికి “గడ' వచ్చును. 
ఉదా: చేరు + గడ = చేరు గడ 
మను + గడ = మనుగడ. 
“కోరు! మున్నగువానికి “ఇకి' వచ్చును. 
ఉదా: కోరు + ఇకి = కోరికి 
పోలు + కి = పోలిక్షి, 
13. “మను' మున్నగు వానికి “వు? వచ్చును. 
ఉదా: మను + వు = మనువు 
కొణు + వు = కావు. 





శ 
(| 
న క ఇ ఇ ఇ తలుగు వ్యాకరణము పను పో | 


ననన వాకా 
Wy 


గా 14. 


శ 
శ 
ళ్‌ 
౪ 
శ 


శ 
శ 
శ 


16. 


17. 


18. 


20. 


, aan 
ళ్‌ 





'మా(ణు) రు* మున్నగువానికి ' అక! వచ్చును. 
ఉదా: మారు + అక = మారకము. 
అమ్ము + అక = అమ్మకము. 


- “కలియు” మున్నగు ధాతువులను ' విడి! వచ్చును. 


ఉదా: కలి(యు) + విడి = కలివిడి 
తెలుయు + విడి = తెలివిడి. 
“కాచు! మున్నగు వానికి “వలి? వచ్చును. 
ఉదా: కాచు + వలి = కావలి. 
వీచు + వలి = వీవలి. 
* తెలియు” మున్నగు వానికి *వి* వచ్చును. 
ఉదా: తెలియు) + వి = తెలివి 
తని(యు) + వి = తనివి. 
“కాచు” మున్నగు వానికి “పుర” వచ్చును. 
ఉదా: కా(చు) + పుర = కాపురము 
దా(చు) + పుర = దాపురము. 


. “దిగు? మున్నగు వానికి 'మతి' వచ్చును. 


ఉదా: దిగు + మతి = దిగుమతి 
ఎగు + మతి = ఎగుమతి. 

సెట్టు మున్నగు వానికి బడి వచ్చును. 

ఉదా: పెట్టు + బడి = పెట్టుబడి 
దిగు + బడి = దిగుబడి. 


టో ఇ 
స 
శ్‌ bm sD NAY NNY NANNY 


sn 





సంధి అనగా రెండు పదముల కలయిక మొదటి 
| పదము లోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని 
మొదటి అచ్చు వచ్చిన సంధి అగును. 
ఉదా : రాముడు + అతడు = రాముడతడు. 

“ఇందు ' 'రాముడు' మొదటి పదము అతడు రెండవ 
పదము. మొదటి పదమైన 'రాముడు' లోని ఉకారము 
పోయి రెండవ పదములోని ' అ' కారము వచ్చినది. 

రాముడ్‌ + అతడు = రాముడతడు అయినది. 





1. ఏకాదేశము : రెండు వర్షములకు బదులు ఒకే వర్షము 
వచ్చుటను ఏకాదేశమందురు. 
ఉదా: గోపాలుడు + అతడు = గోపాలుడతడు. 


ఇందు మొదటి పదములోని చివరి ఉకారము పోయి 


రెండవ పదములోని మొదటి అకారము ఏకాదేశముగా | 
వచ్చినది. ' 






- ఆదేశము: ఒక అక్షరమును తొలగించి వేరొక అక్షరము 
వచ్చుటను ఆదేశమందురు. 


ఉదా: నీవు + టక్కరివి = నీవుడక్కలరివి. 


ఇందు “ట' కు “డి ఆదేశముగా వచ్చినది. 


ఉరుసు? 


ఆ 


బాలా నంలలా లావా న్ళా 
గ్ల 
» 


SENT NNN 





చేతుటను ఆగమము అందురు. 
ఉదా: నీ + కరుణ = నీదుకరుణ. 


ఇందు 'దు' ఆగమముగా వచ్చినది. 


. నిత్యము : సంధి కార్యము తప్పని సరిగా వచ్చిన 


నిత్యమందురు. 
ఉదా: రామ + అయ్య ఆ రామయ్య. 


. చైకల్సికము (విభాష) : సంధి కార్యము ఒకసారి వచ్చుట, 


మరొకసారి రాకపోవుటను వైకల్పికము లేక విభాష 
అందురు. 
ఉదా: మేన + అత్త = మేనత్త మేనయత్త, 


సంధి జరిగినపుడు ' మేనత్త! అయినది. సంధి 
జరుగునపుడు 'య' ఆగమముగా వచ్చి “మేనయత్త' 
అయినది. 


. బహుళము: సంధి కార్యము ఒకసారి నిత్యముగాను, 
మరొకసారి వైకల్చికము గాను, ఒకసారి సంధి, 
రాకుండుటను, మరొకసారి వేరే విధముగా వచ్చుటను | 


బహుళము అందురు. 


ఉదా: రామ + అయ్య = రామయ్య (నిత్యము) 
మేన + అత్త = మేనత్త మేనయత్త (వైకల్పికము) 
వనిత + ఆమె = వనితయామె (సంధిరాకుండట) 
సంధిరాకపోవుటచే * య' ఆగమముగా వచ్చినది 


ఒక + ఒక = ఒకానొక (వేరే విధముగా వచ్చినది) | 


గ్ర 55% శ్ర. NNN న్నా స 


= ఆగమము: రెండు పదముల మధ్య మరొక అక్షరము 


టట లో టో టో బ్‌ 


NM 
hy 






ధు 3 ఏదనినవషా 
ms ఒక పదమును రెండు సార్లు చెప్పిన 
రెండవ పదమును ఆ(మేడితమందురు. 
ఉదా: జేర + జేర = జొరౌర 
ఇందు రెండవ ' జౌార' ఆ[మేడితము 








8. ద్విరుక్తము: రెండుసార్లు చెప్పబడిన పదమును | 
ద్వొిరుక్తము అందురు. 
ఉదా: ఓహో + ఓహో = ఓహోహో 
ఇందు 'ఓహో' అనుపదము రెండుసాడ్ల్తు 
చెప్పబడినది. కావున అది ద్విరుక్తము. 





9. ద్విత్వము: ఒక హల్లు (క్రింద హల్లువచ్చిన 
దిత్యము అందురు. 
ఉదా: అన్న, అక్క, ఇందు 'న్న' 'క్క' అను 
అక్షరములు ద్విత్వములు. 
' 10. సంయుక్తము: ఒక హల్లుతో వేరొక హల్లుచేరిన 
సంయుక్తమగును 
ఉదా: పద్యము. ఇందు 'ద్య' సంయుక్తాక్షరము. 


11. సంశ్లేషము: సంధి జరుగునపుడు మొదటి పదము చివరి 
హల్లు రెండవ పదము మొదటే లలో చేరిన 
సంశ్లేషమగును. 
ఉదా: కృష్ణున్‌ + గొలిచెద = కృష్ణున్లా లిచెద. 

ఇందు 'న్లొ' సంక్లేషము. 

12. లోపము : పదములో అక్షరము లోపించుటను లోపము 

అందురు. - 

ఉదా: వచ్చెను + గోవులు = వచ్చెగోవును. 
ఇందు 'ను* లోపించినది. 


మసన తెలుగు వ్యాకరణము నా 






జో, 


NNN SSNS నే 
mm 


A 





RAZARTRARRRYY 


[PALA ట్ట ల ల య్‌ 


అచ్చ తెలుగుపదములకు జరుగు సంధులను తెలుగుసం 
ధులు అందురు. 


1. అకొరసంధి : 


అకారమునకు సంధి బహుళముగా వచ్చును. 
ఉదా: మేన + అల్లుడు = మేనల్లుడు, మేనయల్లుడు 
పుట్టిన = ఇల్లు = పుట్టినిల్లు, పుట్టినయిల్లు 
2. ఇకొరసంధి ; ] 
1. * ఏమి” మున్నగువానికి సంధి వైకల్పికముగా వచ్చును. 
ఉదా: ఏమి + అంటివి = ఏమంటివి, ఏమియంటివి. 
హరికి + ఇచ్చె = హరికిచ్చె, హరికినిచ్చె. 
2. క్రియా పదములందు ఇకారమునకు సంధి వైకల్సిక || 
ముగా వుచ్చును. 
ఉదా; వచ్చిరి + అపుడు = వచ్చిరపుడు, 
వచ్చిరియపుడు. 


| 


3. మధ్యమ పురుష (క్రియలందు ఇకారమునకు సంధి | 
యగును. | 
ఉదా: ఏలితివి + అపుడు = ఏలితివపుడు 


క్త్యార్హంబైన ఇత్తునకు (ఇకారమునకు) సంధిలేదు. 
ఉదా: వచ్చి + ఇచ్చెను = వచ్చియిచ్భాను. 

ఇచట సంధి రాకపోవుటచే ' య” ఆగమముగా , 
వచ్చినది. 


భఖ ్ట ALG 


bh) 


య నై 
"సావు సక్తుకమున యము తాతా వకారనరయ్యలాకుటైక తెలుగు వ్యాకరణము, వకవ వవాుమను > 








స్సు IO: 
: 3, ఉకారసంధి: 

ఉత్తు(ఉకారము)నకు అచ్చు పరమగునపుడు 
సంధియగును. 
ఉధా: రాముడు + అతడు = రాముడతడు. 

అతడు + ఎక్కడ = అతడెక్కడ. 


FRAT బో ల ట్‌ 


4. (త్రికసంధి: “ఆ ఈ ఏ'లు (్రికములు. 
1. (త్రికముల మీద వచ్చిన అసంయుక్త హల్లునకు ద్విత్వము 
బహుళముగా వచ్చును. 
ఉదా; ఆ + కన్య = ఆ+ కన్య 
ఇందు 'ఆ'” (త్రికము 'క' అనంయుక్త హల్లు 
కావున 'క'కు ద్విత్వము వచ్చి ఆ + క్కన్య అయినది. 
2. ద్విరుక్తమైన హల్లు పరమైనపుడు దీర్హమునకు 
(హస్వమువచ్చును. 
ఉదా; ఆ + క్కన్య = అక్కన్య, 
ఇందు ద్విరుక్తమైన “క్క' పరమైనది కావున 
దీర్ష్మమైన *ఆ' హ్రన్వముగా మారి ' అక్కన్య = 
అయినది. 
5. యడాగమ సంధి: 
సంధి లేనిచోట స్వరము కంళు పరమైన 
స్వరమునకు “'య' ఆగమముగా వచ్చును. 
[1 ఉదా: మా - అమ్మ = మా+య్‌+ అమ్మ = మాయమ్మ 
మీ + ఊరు = మీ+య్‌+ ఊరు = మీయూరు. 


ఏ వ్‌ వ్‌ నా! తలుగు వ్యాకరణము నబ 


న 


ELD ILLIEN 


త్‌ 
అననన నా 


మస స సయ న షు స న 








ss ఉత్తునకు అచ్చు పరమగునపుడు | 

“టు ఆగమముగా వచ్చును. 

ఉదా: నిగ్గు + అద్దము వ్‌ నిగ్గు + ట్‌ + అద్దము క 

నిగ్గుటద్దము. 
2, కర్మ ధారయమునందు పేరు! మున్నగు శబ్దములకు 
అచ్చు పరమగునపుడు “టు” గాగమము -విభాషగా 
వచ్చును. 
ఉదా: పేరు + ఉరము = పేరు+ ట్‌ + ఉరము 
= పేరుటురము. 









టుగాగమము రానిచో పేరురము అగును. 
చిగురు + ఆకు = చిగురు+ట్‌ +ఆకు = 
చిగురుటాకు. 









ఆమ్మో 
చ 


7. రుగాగమ సంధి: 

1. కర్మధారయమునందు పేదాది శబ్దములకు “ఆలు' 
శబ్దము పరమైనపుడు ' రు 'గాగమము వచ్చును. 

ఉదా: పేద + అలు = పేద+ర్‌ +ఆలు = పేదరాలు 

బీద + ఆలు = బీద+ ర్‌ + ఆలు = బీదరాలు. 











2. కర్మధారయమునందు తత్సమములకు “ఆలు' 
శబ్దము పరమగునపుడు అత్వమునకు ఉత్వము 
రుగాగమము వచ్చును. 
ఉదా: ధీర + ఆలు = ధీరు + ఆలు (అత్వమునకు 
ఉత్వము) 
దీరు+ 5 + ఆలు = ధీరురాలు 
అట్టే గుణవంత + ఆలు = గుణవంతురాలు 


స 
3 
స 
శ 
న. 
జ 
నె 
సు 
కరణము హో 
నానన 
దాన తెలుగు వ్యా ఓ 





న్‌ు! 


' శ. నుగాగమ సంధి: 





1. ఉదంత తద్దర్మర్హ విశేషణమునకు అచ్చు పరమగునపుడు 

నుగాగమము అగును. 

ఉదా; చేయు + అతడు = చేయు+న్‌ + అతడు 
= చేయునతడు 
వచ్చు + అతడు = వచ్చు+న్‌ + అతడు 
= వచ్చునతడు. 


- షష్టీ సమాసమునందు ఉకార, బు కారములకు అచ్చు 
పరమగునపుడు “ను' గాగమము వచ్చును. 
ఉదా: రాజు + ఆజ్ఞ = రాజు+న్‌ + ఆజ్ఞ = రాజానా౭్ల 
రాజునాజ్ఞ - రాజు యొక్క ఆజ్ఞ - షర్మ 
నమానము. 








. ఉదంత (స్తీ సమములకును పుం,పులకును పరుష 
సరళములు పరమగునపుడు నుగాగమము వచు ఎను. 
ఉదా: తళుకు + గజ్జెలు 

తళుకు + (ను) + గజ్జెలు = తళుకున్గజ్జైలు 
సింగపు + కొదము - |ద్రుతసంధి జరిగి 
సింగపు + ను + కొదమ = సింగపుంగొదము 
సింగపుగొదమ 
సింగపున్గొదమ 

4. ఉదంత స్తీ నసహములకును, అదంత గుణవాచకముల 

కును పుంపు లకును “తనము' పరమగునపుడు 

నుగాగమమువచు ను. 

ఉదా: తెల్ల + తనము = తెల్ల+ న్‌ + తనము 

ద్రుతసంధి జరిగి = తెల్లందనము తెల్లదనము 














అందాం 





SUNN NS ఇ ఇ ఇ 


కా వగ రగా నరా నాయనా 


10. 


11. 


యామ 


| 
ళ్‌ 
వో 
లో, 


నము... uum ల 
గు 





శ్రా రాయా తతానాయాయానోన 


సాగసు + తనము న. 

సాగసు + న్‌ + తనము = సాషసుందనము 
సాగసుదనము 
సాగసుననము 


= దుగాగమ సంధి: 


వీ నా తన శబ్దములకు ఉత్తరపదము 
పరమగునపుడు ' దు' గాగమము విభాషగావచ్చును. 
ఉదా: నీ + కరుణ = నీ*దు+ కరుణ = నీదుకరుణ 
'దు' గాగము రానిచో - నీకరుణ 


నా + శక్తి = నా+దు+ శక్తి = నాదుశక్తి నాశక్తి 
తన + చూపు = తన+ దు+ చూపు = తనదుచూపు 
తనచూపు. 
ద్విరుక్తటకార సంధి; 

కులు, చిటు, కడు నడు నిడు శబ్దముల “అ 


'డిల కచ్చు పరమగునపుడు ద్విరుక్తటకారము 
ఆదేశముగా వచ్చును. | 


ఉదా: కులు + ఉసురు = కు+ట్హ+ ఉసురు = 
కుట్టుసురు 
చిణు + ఎలుక = చి+ ట్హ + ఎలుక = చిట్టెలుక 
కడు + ఎదురు = క+ ట్ట + ఎదురు = కట్టదురు 
నడు + అడవి = న+ట్ట్స + అడవి = నట్టడవి 
నిడు + ఊర్పు = ని+ ట్హ + ఊర్పు = నిట్టూర్పు. 


గసడదవాదేశ సంధి : 
1. ప్రధమ మీది పరుషములకు గసడదవలు బహుళముగా 
నగును. 


సుమమాల తలుగు వ్యాకరణము --౫ా మే ష్ట్ర 


of 
దత్తాం 


ERRORS 


NNN NSNNSNYNNYNY 





ఈ 





ఉదా: వాడు + కొట్ట = వాడుగొట్ట, వాడుకొళ్టై 


te 


వారు + చనియె = వారుజనియె, వారుచనియె 
నీవు + టక్కరివి = నీవుడక్కరివి, నీవుటక్కరివి 
మీరు + తలడు = మీరుదలడు, మీరుతలడు 
వారు + పోరు = వారువోరు, వారుపోరు 


ఛకు క్రియా పదముల మీది పరుషములకు 


ఉదా: రారు + కదా = రారుగదా, రారుకదా 
వత్తురు + పోదురు = వత్తురువోదురు, 
వత్తురుపోదురు 
ద్వంద్వృ్వము నందు పదము పై పరుషములకు 
గసడదవలగును. 
ఉదా: కూర + కాయ = కూరగాయలు 
కాలు + చేతు = కాలుసేతులు 
టక్కు + టెక్కు = టక్కుడెక్కులు 
తల్లి + తండ్రి = తల్లిదండ్రులు 
ఊరు + పల్లె = ఊరువల్లెలు 


. తెలుగు మీది సాంస్కృతిక పరుషములకు గసడదవలు 


3 
సో 


సగ 


రావు. 
ఉదా: వాడు + కంసారి = వాడుకంసాది 
వీడు + చక్రపాణి = వీడుచక్రపాణి 
అది + తథ్యము = అదితథ్యము 
అెతేసంది : 


- రూతపుకృతికముల మీది పరుషములకు సరళము 
అను. 


ఉదా: ప న గై 
వూచెను కలువలు వ పూచెను గలువలు 




















. ఆదేశ సరళములకు ముందున్న (ద్రుతమునకు బిం 
సంతశ్షేషలు విభాషగానగును. 
ఉదా: పూచెను + గలువలు = పూచెగలువలు 
పూచెం గలువలు 
పూచెన్గలువలు 
3. (ద్రుతమునకు సరళ స్థిరములు పరమగునపుడు 
లోపసంళ్లేషలు విభాషగానగును. 
ఉదా: వచ్చెను + గోవులు = వచ్చెగోవులు 
వచ్చెన్లోవులు 
వచ్చెనుగోవులు 
4. తాను నేను పదముల (దుతమునకు సంశ్లేషము లేదు. 
ఉదా: తాను + చదివె = తాజదివె 


తానుజదివె 
నేను + కంటిని = నేగంటిని 


నేనుగంటిని 












. సమాసము నందు (ద్రుతమునకు లోపమగును. 

ఉదా: ఎల్లన్‌ + అర్లములు = ఎల్లయర్హములు 

ఎల్లన్‌ + కలుషములు = ఎల్లకలుషములు 

6. సమాసము నందు ద్రుతమునకు స్వత్వము లేదు. 
ఉదా: చిగురున్‌ + కైదువు = చిగురు గైదువు 
తళుకున్‌ + గజ్జెలు = తళుకు గజ్జెలు 


చిగురును గైదువు, తళుకును గజ్జెలు అను] 
రూపములుండవు. 





భఖ సజ ఇ షష స జ యె యె 








*§ 13. పుంప్వాదేశ సంధి: | 
కర్మదారయ సమాసము నందు మువర్లమునకు | 









పంపులగును. 
ఉదా: సరసము + మాట = సరసపుమాళలు, 
సరసంపుమాట 


















విరసము + వచనము = విరసపువచనము 


14. ఆ(మ్రేడిత సంధి: 

1. ఆ[మేడితము పరమగునపుడు కడాదుల తొలియమ్భ్యు 
మీది వర్షముల కెల్ల అవంత ద్విరుక్త టకారమగును. 
ఉదా: కడ + కడ = కట్టకడ 

చివర + చివర = చిట్టచివర 


2. అచ్చునకు ఆ(మేడితము పరమగునపుడు సంధి 
తరచుగానగును. 
ఉదా: బార + బార = బారార 
ఆహా + ఆహా = ఆహాహా 
15. (ప్రాతాది సంధి: 
సమాసమున ఫప్రాతాదుల తొలి యచ్చు మీరి 
వర్గముల కెల్ల లోపము బహుళముగానగును. 
ఉదా: ప్రాత + ఇల్లు = ప్రాయిల్లు, ప్రాతయిల్లు 
లేత + దూడ = లేదూడ, లేతదూడ 
16. పడ్వాది సంధి: 
పడ్వాదులు పరంబగునపుడు మువర్గమునకు తోవ 
పూర్లబిందువులు విభాషగానగును. 
ఉదా: భయము + పడె = భయపడె 
భయంపడె 
భయముపడె 










వవవవహవవవం తెలుగు వ్యాకరణము 











షేవు తనో 
౪ 


© 
17. లులనల సంధి: 


, ఈ ని లు పరమగునపుడు ము' 
వర్గమునకు లోపము, తత్పూర్యస్వరమునకు దీరము 
విభాషగానగును. 
ఉదా: వ(జము + లు = వజ్రాలు, వజ్రములు 
వజ్రము + లను = వజ్రాలను, వజ్రములను 
వజ్రము + న = వజ్రాన 


“లు 


& 
J) 
(| 
4 
‘| 
1 
1 
+ 
+ 
| 
‘| 
గ 
4 
శ 


. బహువ్రీహి సమాససంధి ; 

బహు(వీహి సమాసమున స్తీ విచకమైనచో 
ఉపమానము మీది “మేను' శబ్దమునకు 'పోడి' అగును. 
ఉదా: అలరు + మేను = అలరు + పోడి 

అలరు + ను + పోడి = అలరుబోడి 

పూవు + మేను = పూవు + పోడి 

పూవు + ను + పోడి = పూబోడి 
. మువర్షలోస సంధి: 

మధ్యమ పురుషము వర్గమునకు హలవ సానములు 
పరమగునపుడు లోపము విభాషగానగును. 


ఉదా: చూడుము + నన్ను = చూడనన్ను, 
చూడుమునన్ను 
ఇటు + చూడుము = ఇటుచూడు, ఇటు 
చూడుము 

అల్లోప సంధి: 
అది, అవి శబ్దముల అత్తునకు వృత్తిని 





(సమాసములో) లోపము బహుళముగానగును. 
ఉదా: నొ + అది = నాది, నాయది 
నా + అవి = నావి, నాయవి. 


Paani 
7 
ల 

క 


వం ————— తెలుగు వ్యాకరణము ద్రుమ హు ఘే 


నను! 


ట్ట ట్య A 


థ్రీ 
ర్త నానన వానో 





23. 


యడాగమము వచ్చి నాయది, నాయవి అను 
రూపములయినవ. 


. అనుకరణ సంధి: 


1. అనుకరణమున విసర్గకు లోపమగును. 
ఉదా: (శ్రీః + అనియె = (శ్రీయనియె 


2 అనుకృతిని నమః శబ్దము యొక్క. తుది అత్తుకు 
ఓత్యము విభాషనగును. 
ఉదా: నమః + అనె = నమోయనె, నమాయనేె 


3. అనుకరణము నందు తుది హల్టునకు ద్విత్యమగును. 


ఉదా: కింతత్‌ + అనియె = కింతత్తనియె 
కస్తమ్‌ + అనియె = కిస్తమ్మనియె 


. అలిగాగమ సంధి; 


సమాసము నందు అంద్వాదులకు అలిగాగమమ 
గును. 
ఉదా: నాయందు + కరుణ = నాయందు + అలి 
+ కరుణ = నాయంలికరుణ 
ఇందు + జనులు = ఇందు + అలి + జనులు 
= ఇందలిజనులు 
అపదాదిస్వర సంధి: 
అంద్వవగాగమములు తప్ప అపదాదిస్వరము 
పరమగునపుడు అచ్చునకు సంధియగును. 
ఉదా: మూర + ఎడు = మూరెడు 
వచసె + ఎడు = వీసెడు 
అర్హ + ఇంబు = అర్హించు 
"నిర్జి + ఇంచు = నిర్దించు 





తెలుగు వ్యాకరణము 














NANNY 
య్‌ 






. అలుకమాస సంధి: 
సమాసమునందు చేత, తోడ, వలనల కిత్వంబగును. 
ఉదా: నీచేతన్‌ + ప్రోపు = నీ చేతిప్రోపు 
నీతోడన్‌ + చెలిమి = నాతోడిచెలిమి 
నీవలనన్‌ + బయము = నీవలని భయము 
25. తకారా దేశ సంధి: 
చు వర్గముతోడ దుగ్గకారము తకారమగును. 
ఉదా: నిలుచు + దురు = నిలుతురు 
పిలుచు + దురు = పిలుతురు 


వచించు + దురు = వచింతురు 





సంస్కృత పదముల మధ్య జరుగు సంధులను సంస్కృత 
సంధులందురు. 





సంస్కృత సంధులు మూడు విధములు | 
kk స్వర సంధులు 

2. హల్ఫుందులు 
3. విసర్గసంధులు 










1. సర వ సంధులు 
1. సవర్లదీర్హ సంధి: 
అ-ఇ-ఉ-బులకు సవర్థములు పరమైనపుడు దీర్షము 
ఏకాదేశముగా వచ్చును. 
సమర్లములనగా సమానమైన వర్షములు “అ'కు - § 
అఆలు, ఇకి ఇ,ఈలు, ఉకు -ఉ ఊలు బు-బు బులు 
సవర్లములు 





తెలుగు వ్యాకరణము 






* రామ + ఆలయము = రామాలయము 
కవి + ఇంద్రుడు = కవీం(ద్రుండు 
భాను + ఉదయము = భానూదయము 

పితృ + బుజము = పితృణము 






2. గుణ సంధి: 
అకారమునకు ఇ ఊఉ బులు పధమగునపుడు 


ఏ - ఓ - అర్‌లు ఆదేశముగా వచ్చును. ఏ - 
ఓ - అర్‌లను గుణములందురు. గుణములు అదేశముగా 
వచ్చు సంధి కావున ఇది గుణసంధి అయినది. 








ఉదా: ఉప + ఇంద్రుడు = ఉపేంద్రుడు అ+ఇ= ఏ 
హిత + ఉపదేశము = హితోపదేశము అ+ట = ఓ 
సప్త + బముషులు = సప్తర్థులు అ + ము = అర్‌ 












3. వృద్ధిసంధి 
అకారమునకు ఏ, ఐ లు పరమైనచో ఐకారమును 


ఓ, జాలు పరమైనచో బౌకారమును ఆదేశమగును. 


ఉదా: ఏక + ఏక = ఏకైక అ+ఏ=ఐ, 
అష్ట + ఐశ్వర్యములు = అష్టైశ్వర్యములు అ+ఐ=ఐ, 
దివ్య + ఓషధి = దివ్యౌషధి అ+* ఓ=ళా, 
వన + జొషధము = వనౌషధము అ+జా=బా 
4. యణాదేశసంధి : 
ఇఉబు లకు అసమవర్లములు పరమైనపుడు 
క్రమముగా య,వ,రలు ఆదేశముగా వచ్చును. 
ఉదా: అతి + ఆశ = అత్యాశ, (అత్‌ -య్‌+ ఆశ), 
మధు + అరి = మధ్వరి (మద్‌ + వ్‌ + అరి), 
పితృ - ఆజ్ఞ = పెత్రాజ్ఞ (పిత్‌ + ర్‌ + ఆజ్ఞ) 






ననన ననన నన 


2. 
1. 


RRAZNRRRREER Dy, 
ఖ్‌ 


గా 





హల్భంధులు 
అనునాసిక సంధి :- 
పరుషములకు నమలు పరమైనచో వాని వర్గాను 
నాసికములు. ఆదేశముగా వచ్చును. 
ఉదా: తత్‌ +నగరము = తన్‌ + నగరము = తన్నగరము 
వాక్‌ + మయము = వాజ+ మయము = వాజ్మయము 


. శ్చుత్వ సంధి: 


'సి కార 'తి వర్గలకు 'శ'కార చ వర్షలు 
పరమైన చో శకార చవర్గము ఆదేశమగును. 
ఉదా: మనన్‌ + శాంతి = మనశ్శాంతి 

సత్‌ + జనులు = సజ్జనులు 

సత్‌ + చిత్‌ = సచ్చిత్‌ 
జశ్న సంధి: 

పరుషములకు అచ్చులు కాని, సరళములు గాని 
యవరలు గాని పరమైనచో సరళము లాదేశమగును. 
ఉదా: వాక్‌ + ఈశ = వాగీశ 

అన్‌ + అంతము = అజంతము 

చిత్‌ + రూపము = చిద్రూపము 

భగవత్‌ + భక్తి = భగవద్భక్తి 


థ్‌ ఛత్వసంధి క 


అనునాసికములకు తప్ప మిగిలిన వర్గాక్షరములకు 
పరమైన శకారము ఛ కారముగా మారును. 


ఉదా: తత్‌ + శివ = శ్చుత్వ సంధి వచ్చి తక 


+ శివ = అగును. 
ఛత్వ సంధి వచ్చి తచ్‌ + శివ = తచ్చివ 
అగును. 


విద్యుత్‌ + శక్తి = విద్యుచ్‌ + శక్తి = విద్యుచ్చక్తి 


నవువా తలుగు వ్యాకరణము గాలిని 


La 
ణీ 
లో 
గో 
ళో 
లో 
ళో 
లో 
లో 
# 
(4 
ల్లో 


అరా 


Carrara Ee 


స 


ష్‌ 
శవంగా ని టక EF —————————— REESE 


. ష్టుత్వసంధి : 
సకార తకారములకు షకార టవర్గములు పర 

క్రమముగా షకార టవర్గంలు ఆదేశముగా వచ్చును. 

ఉదా: రామః + టీకతే = రామష్టీకతే, 

తత్‌ + టీకా = తట్టీకా 


6. అనుస్వార సంధి: 
పదాంతమందున్న “మ'కారమునకు హల్లు = 
నచో అనుస్వారమగును. 
ఉదా: హరిమ్‌ + వన్దే = హరింవన్చే, 





7. పరసవర్లసంధి : 
పదాంతమునందున్న “త 'కారమునకు 'ల 'కా 
పరమగునపుడు 'ల 'కారమాదేశమగును. 
ఉదా: విద్యుత్‌ + లత = విద్యుల్లత 
తత్‌ + లయము = తల్లయము 


8. తుగాగమ సంధి: 
పదాంతమందున్న అచ్చునకు 'ఛః హ్‌ 
పరమగునపుడు “త్‌ ' ఆగమముగా వచ్చును. 
ఉదా: వృక్ష + ఛాయ = వృక్ష + త్‌ + 
శ్ఫుత్వ సంధి జరిగి వృక్షచ్భాయ అగును. 
= పరరూపసంధి: 
అకారమునకు _అచ్చులు పరమగునపుడు 
పదములోని మొదటి అచ్చు ఏకాదేశమగును. 
ఉదా: సార + అంగము = సారంగము 
కుల + ఆట = కులట 


at 





భమ 


ల 
(ధి 


లా లాలాలనలంలాలాాల్లా 


5. 








@ 


NNN NNNYNNY స 
ర్లసంథులు న 
హ్రస్వ అకారముతో కూడిన విసర్గకు హ్రస్వ అకారము [ 


పరమైనచో ' ఓ' కారమాదేశమగును. 
ఉదా: రోదః + అంతరము = రోదోంతరము 
వయః + అధికుడు = వయోధికుడు 


(హస్వఅకారముతో కూడిన విసర్గమునకు వర్గ (ప్రథమ, 
ద్వితీయాక్షరములు శ,షసలు తప్ప మిగిలిన ఏహల్లు 
పరమైనను ' ఒ 'కారమాదేశమగును. 
ఉదా: తపః + బలం = తపోబలం 

పురః + గతి = పురోగతి 

తపః + నిరతి = తపోనిరతి 

పయః +రుహము = పయోరుకము 


. విసర్గకు చ, ఛలు పరమైన “శ'కారము, ట, ఠల 


పరమైన ' ష'కారము త,థలు పరమైన ' స 'కారములి 
దేశమగును. 
ఉదా: హరిః + చరతి = హరిశ్చరతి 

రామః + టీకతే = రామస్టీకతే 


. వినర్గకు శ,షసలు పరమైనచో “సికారము 


వికల్పముగా వచ్చును. 
ఉదా: హరిః + శేతే = హరిశ్ళేత్‌ , హరిణేతే 
చతుః + షష్ట = చతుష్టష్టి 


విసర్గకు క,ఖ్క,లు ప,ఫలు పరముగానున్నచో అట్టి 


విసర్గకు మార్పు ఉండదు. 


ఉదా: (ప్రాతః + కాలము = (ప్రాతఃకాలము 
తపః + ఫలము = తపఃఫలము 


NYNNNNNANY' 


లు 
8 
ల 
లో 
ళ్‌ 
a 
3 
| 


లాలనలో 


సము నునన కునుకు 
యమన 
ఖా 


[ట్ర 


రో 


లండు. 





వేరు వేరు అర్థములు గల పదములు ఏకపదమగుటు 
సమాసము. 


సాధారణముగా సమాసమున రెండు పదములుం 
డును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ 
పదమును ఉత్తర పదమనియు అందురు. 


2. విగ్రహ వాక్యము : 

సమాసము ఏర్పడుటకు ముందున్న విభక్తి 
ప్రత్యయములతో కూడిన పదములను వి(గ్రహవాక్యమం 
దురు. ' 

సమాసములు శబ్దమును బట్టి అర్హమును బట్టే 
ఏర్పడును శబ్దమును బట్టే సమాసము 3విధములు 

1. సాంస్కృతిక సమాసము 

2. ఆచ్చిక సమాసము 

3. మిశ్రమ సమాసము 


3. సాంస్క ఎలక సమాసము : 


| సాంస్కృతిక సమాసములు రెండు విధములు 
. "1. సిద్ధము i 
2. సాధ్యము 


న! 

న్న 

శ్శ 

స 

శ 

న్నే 

స 9 i 
4 

ట్ర 

మునుపు నావా తెలుగు వ్యాకరణము — — — — —_—_ టక టో ర్ల 


నవ ననన ననన 
ఖు 


లారాలాాలాలాలాలాలారాాలల్ళా 








చావా క 
1. సిద్ధము : 


కేవలము సంస్కృత పదములతో కూడిన 
సమాసము సిద సమాసము 


ఉదా: రాజాజ్ఞ తటాకోదకము. 


క లర్‌ 


2. సాధ్యము : 
కేవలము తత్సమ పదముల సమాసము సాధ్య 
సమాసము. 


ఉదా: రోజునాజ్ఞ్ర తటాకంబునుదకము 


4. ఆచ్చిక సమాసము : 


అచ్చ తెలుగు పదములచే ఏర్పడు సమాసమును 
ఆచ్చిక సమాసమందురు. 
ఉదా: చెరువు నీరు, రేనియానతి 


5. మిశ్ర సమాసము: 


గూ 


తత్సమ పదములకు ఆచ్చిక పదములకు కలుగ 
సమాసము "మిశ్ర సమాసము. 
ఉదా: చెరువునుదకము, ఇందు చెరువు ఆచ్చిక పదము 
ఉదకము తత్స పదము అర్ధమును బట్టి సమాసముల. | 
6విధములు. | 
తత్పురుషము /| 
కర్మధారయము | 
ద్విగువు 
స ద్వంద్వము 
. బహువ్రీహి 
అవ్యయిభావము 


ig He 


mn nw స 
వ. 


క 


స = తలుగు వ్యాకరణము —_ నో కః 


సా 
చ ——————— మూసా 
యతని టీ ప్ప 
రే 


LAA, 


వ్‌ నో ల ట్‌ ల్‌ లోలో 


“ఉపవా 


6. 


తత్పురుష సమాసము 

ఉత్తర పదము (ప్రధానముగా గల సమాసమును 
తత్పురుష సమాసమందురు. 

ఈ సమాసములు 7 విధములు 
ద్వితీయా తత్వురుషసమాసము 

మొదటి పదము చివర ద్వితీయా విభక్తి ఉన్న 
యెడల అది ద్వితీయా తత్పురుషము. 


సమాసము - విగ్రహవాక్యము 
ఉదా: నెలతాల్చు - నెలను తాల్సినవాడు 
జలధరము - జలమును ధరించునది. 


- తృతీయా తత్పురుష సమాసము 


మొదటి పదము చివర తృతీయా విభక్తి ఉన్న 


తత్ఫురషము 
ఉదా: రాజపూబితుడు - రాజుచేత పూజితుడు 
నెలతక్కువవాడు - నెలచేత తక్కువవాడు 


. చతుర్దీతత్సురుష సమాసము 


మొదటి పదమము చివర చతుర్ధి విభక్తి ఉన్న 


తత్పురుషము 
ఉదా: ధనాశ - ధనము కొరకు ఆశ 
భూతబలి - భూతముల కొరకు బలి 


. పంచమీ తత్పురుష సమాసము. 


మొదటే పదము చివర పంచమీ విభక్తి ఉన్న 


తత్పురుషము 
ఉదా: దొంగభయము - దొంగ వలన భయము || 
స్వర్గపతితుడు - స్వర్గము నుండి పతితుడు నీ 


NANNY వత్తా? తలుగు వ్యాకరణము నావి వయా 


ారగింధానుుపాయాయు లంకల కా గాటకతారాంతాలాా కతల మలు అ పం అలయ అని 


ధు — వా 
| షష uu నపవవవవవన 


5. షష్టీ తత్పురష సమాసము 


ల 


మొదటి పదము చివర షష్టీ విభక్తి ఉన్న సమాసము 
షష్టీ తత్పురుష సమాసము 
ఉదా: రాముని బాణము - రాముని యొక్క బాణము 
భుజ బలము - భుజము యొక్క బలము 


టో ట్య చల్‌ 


6. సప్తమీ తత్పురుషము 


అడ 


మొదటి పదము చివర సప్తమీ విభక్తి ఉన్న 
సమాసము సప్తమీ తత్పురుష సమాసము 
ఉదా: మాటనేర్చరి - మాటియందునేర్పరి 
పురజనులు - పురము నందలి జనులు 


7. నజ తత్పురుషము 


నజ అనునది వ్యతిరేకార్థమును తెలుపును నజకు 
అచ్చు పరమైన “అన్‌” అనియు, హల్లు పరమైన 'అ' 
అనియు ఆదేశమగును. పూర్వపదములుగా *అన్‌,ఆ, 'లు 
ఉన్న సమాసమును నజ తత్పురుష సమాసమందురు. 
ఉదా: అనుచితము - నజ+ ఉచితము - ఉచితము కానిది 
. అజ్ఞానము - నజ + జ్ఞానము - జ్ఞానము కానిది 


(౧7. కర్మధారయము : 


విశేషణ విశేష్యములకు చేయబడిన సమాసమును 
కర్మధారయ సమాసమందురు. ఇందు ఉత్తర పదము 
(ప్రధానము. ఈ సమాసము యొక్క వి(గ్రహవాక్యములోని 
పదములన్నియు ' ప్రథమా విభక్తి'లో ఉండును. ' 

విశేషణము ఉనికిని బట్టి స్వరూపమును బట్టే | 
7 విధములు. . 


స 
ఓ ఇ 
Ni & 


= సకవపపముమాననా్న కారాల మానాలు తెలుగు వ్యాకరణము నవవ పు పప 






1. విశేషణ పూర్వపద కర్మధారయము 
2. విశేషణోత్తర పద కర్మధారయము 

3. విశేషణోభయ పద కర్మధారయము 
4. ఉపమాన పూర్వపద కర్మధారయము 
5 

6 







. ఉపమానోత్తర పద కర్మధారయము 
. అవధారణ పూర్వపద కర్మధారయము (రూపక 
సమాసము) 
7. సంభావనా పూర్వ పద కర్మ ధారయము 
1. విశేషణ పూర్వపద కర్మధారయము: 
విశేషణము మొదటి" పదముగాను విశేష్యము రెండవ 
పదముగాను ఉన్న సమాసమును విశేషణ పూర్వపద 
కర్మధారయ సమాసమందురు. 
ఉదా: నల్లకలువ - నల్లనైన కలువ 
ఇందునల్ల విశేషణము, కలువ విశేషము 
2. విశేషణోత్తర సద కర్మధారయము : 
విశేషణము ఉత్తార పదముగా గల సమాసము. 
ఉదా: కపోతవృద్దము - వృద్ధమైన కపోతము 
3. విశేషణోభయ సద కర్మధారయమను 
రెండు పదములు విశేషణములు గల సమాసము. 
ఉదా: శీతోస్ణము - శీతము, ఉష్ణము 
4. ఉపమాన పూర పఫపద కర్మధారయము : 
ఉపమానము పూర్వపదముగా నున్న సమానము. 
ఉదా: తేనెమాట - తేనె వంటే మాట 
5. ఉపమానోత్తర పద కర్మధారయము : 
. ఉపమానము ఉత్తర పదముగా నున్న సమాసము 
ఉదా: ముఖ పద్మము - పద్మము వంటి ముఖము 





























న్‌ు 


ధవ సకం 
క 
స్‌ 


ఖీ 
Wy 
ల 


శ 
4 


© 


హు 


(6. 





అ ం 
అవధారణ పూర్వ పద కర్మధారయము - (రూసక 
సమాసము 

ఉపమేయము పూర్వపదముగాను, ఉపమానము 
ఉత్తర పదముగాను ఉండి, వాటి మధ్య భేదము లేదు 
అని చెప్పిన సమాసమును అవధారణ పూర్వపద 
కర్మధారయ సమాసము లేక రూపక సమాసమందురు. 





NANN 


విగ్రహవాక్యములో అను, అనెడి వంటి రూపక 
పదములు చేరును. 


ఉదా: కవి సింహము - కవి అనెడి సింహము 


ఇందు కవి ఉపమేయము, సింహము ఉపమానము 
రెండో పదముల మధ్య భేదము లేదని చెప్పబడినది. 


. సంభావనా పూర్వపద కర్మ ధారయము : 


సంభావనా పదము పూర్వమందు గల సమాసము 
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమందురు. 
ఉదా: నర్మదానది - నర్మదయనునది. 

చింత చెట్టు - చింతయిను పేరు గల చెట్టు. 

సంభావన అనగా సంజ్ఞ (పేరు) 
ద్విగు సమాసము : 

మొదటి పదము సంఖ్యా విశేషణముగా నున్న 
కర్మధారయ సమాసమును ద్విగుసమాసమందురు. 
ఉదా: ముల్లోకములు - మూడైనలోకములు 


ద్వంద్వ సమాసము ; 
ఉభయ పదార్థ (రెండు పదములు) (ప్రధానమైనది 


ద్వంద్వ సమాసము. 
ఉదా: సీతారాములు - సీతయును, రాముడును. 


స్స 


బాస తెలుగు వ్యాకరణము అనానను నానో మము 


PTT ZTIRTZA 


దానం 


టో చో లో టో లో. 


నటనను] 





ODO 

ఇందు రెండు పదములును ఒకే వి 
(ప్రాధాన్యము కలిగి యుండును. 

సమాసములోని పదములన్నియు (ప్రధానముగా 
గలది బహుపద ద్వంద్వ సమాసము. 
ఉదా: ధర్మార్ధ కొమమోక్షములు, - ధర్మమును, 
అర్హమును, కామమును, మోక్షమును. 

ఇందు రెండు పదముల కంటు ఎక్కువ 
పదములుండుటచే బహు పద ద్వంద్వమైనది. 





CY SNSNNNNNY 


శ 


వ్‌ ప్న జ 


0. బహువ్రీహి సమాసము: 
అన్యపదార్గ (ఇతర పదము) ప్రధానమైనది 
బహు(వ్రీహి సమాసము. 
ఇందు వి(గ్రహ వాక్యములో ' కలది”, ' కలవాడు?! 
అను పదములు వచ్చును. 
ఉదా: ముక్కంటి - మూడు కన్నులు కలవాడు 
దశకంఠుడు - పది కంఠములు కలవాడు. 


ఇందు శివుడు, రావణుడు అను సమాసములో 
లేని ఇతర పదములకు ప్రాధాన్యము కలిగినది కావున 
ఇది బహం(వ్రీహి సమాసమైనది. 
నజ బహువ్రీహి సమాసము : 

సమాసము నందలి పదములు తమ అర్థమును 
కోల్పోయి వ్యతిరేకార్థము నిచ్చిన నజ బహువ్రీహి 
సమాసమగును. 
ఉదా: అప్రతిముడు - ప్రతిముడు కానివాడు. 

అచ్యుతుడు - చ్యుతి (నాశము) లేనివాడు. 


అనన ా వాానానా 


తో 
లో 
జో 
లో 
లో 
లో 
లో 
లో 
ల్‌ 
లో 
జో 
జ 
౮౫% 
5 
7 
CE 
ల్‌ 
నో 
శో 
” 
ళో 
ళో 
ళో 
తో 
ళీ 
ల్‌ 
[ట్రీ 


చి 
స 


TTA, 


అనా 


చాను ను 








fred 


ణా 
(నాడీ 
. 


అవ్యయమునకు ఇతర పదములకు జరుగు 
సమాసమును అవ్యయీభావ సమాసమందురు. ఇందు 
పూర్వ పదము (పధనమైనది. మొదటే పదము 
అవ్యయముండును. 
ఉదా: (ప్రతి దినము - దినము, దినము 
(ప్రతి - అవ్యయము 
యధాశక్తి - శక్తిని అతిక్రమించకుండ 
యధా - అవ్యయము 
అవ్యయిభావ సమాసములన్నియు సాంస్కృతిక 
సమాసములు. 









7. ఏడవ ప్రకరణము 
అంకొరమురల్లు. 


అప పం పప ధఫఫాఫ ఆపే 








శరీరమునకు వివిధ రకములైన అలంకారములు 
ఏవిధముగా అందమును కలుగజేయునో అదేవిధముగా 
అలంకారములు భాషకు అందమును కలుగజేయును ఇవి 
చమత్కారముగా నుండి మనసుకు ఉల్దాసమును కలిగించును. 
ఈ అలంకారములు కవి యొక్క (ప్రతిభను తెలియ జేయును. 


అలంకారములు రెండు విధములు 
Ms శభ్దాలంకారములు 
2. అర్జాలంకారములు 


11. శబభ్ఞాలంకారములు 


శభ్దాలంకారములు ముఖ్యముగా మూడురకములు 
క్షే అఆనుప్రాసము 


అవ్యయీభావ సమాసము; . న 


ర నరందంరనరాలో 


క్లాంణందణణలదాంాాాాాల 


3. ముక్తపద(గ్రస్తము 
1. అనుప్రాసము : అనుప్రాసము నాలుగు విధములు. 
8. వృత్యను ప్రాసము 
0. ఛేకాను ప్రాసము 
౯. లాటాను (ప్రాసము 
ర. అంత్యాను (ప్రాసము 
ఇ. నృత్యను ప్రాసము: 
ఒకే అక్షరము పలు మార్లు వచ్చిన వృత్యను 
(ప్రాసాలంకారమగును. 
ఉదా: అక్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపషు 
లగు రాక్షసులను శిక్షించెను. 
ఇందు క్ష” అను అక్షరము పలు మార్లు వచ్చుటకు 
ఇది కృత్యను (ప్రాసాలంకారమైనది. 
b. ఛేకాను ప్రాసము: 
రెండు రెండక్షరములు వ్యవధనము లేకుండ 
ప్రయోగింపబడిన ఛేకాను (ప్రాసాలంకార మగును. 
ఉదా: ఏల పోయెదవు నిలు నిలు మనుచు 


ఇందు నిలు నిలు అను రెండక్షరములు 
వ్యవధానము లేకుండ ప్రయోగింపబడినవి కావున ఇది 
ఛేకాను (ప్రాసాలంకారము. 


. లాటాను (ప్రాసము: 
తాత్సర్యభేదము గల ఒక పదము రెండుమార్లు 
(ప్రయోగింపబడిన లాటాను (ప్రాసము. 
ఉదా: కమలాక్షు నర్చించు కరములు కరములు 


(క్కీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ 





గుబ uuu గై 
S$ DEER NS NSA NN 


TPIT నావలన 


ర. 


గ 


న్‌ 
ఇందు 'కరములు' అనగా చేతులు అవి అర్హము 


ఈ శబ్దము రెండు మార్లు ప్రయోగింపబడినది. అర్హములో 
భేదము లేదు. కాని తాత్సర్యభేద మున్నది మొదటి 
కకారమునకు సామాన్యమైన చేయి అనియు, రెండవ 
కరమునకు శ్రేష్టమైన కరమనియు తాత్సర్య భేదముండు 
టచే లాటాను ప్రాసమైనది. అట్లు జిహ్వ అను పదమునకు 
అర్హములో భేదములేదు కాని తాత్పర్య భేదమున్నది. 


CRAAAAAXA 


hy 
శ 
జ 


అంత్యానుప్రాసలంకారము : 

పదములయొక్క, వాక్యముల యొక్క, పద్యపాదము | 
లయొక్క చివరయందు పదములు పునరుక్తమైన అంత్యాను 
'ప్రాసలంకారమగును. 
ఉదా: రఘ రామ! సకలగుణళోభిత రామ 


ఇందు' రామ అను పదము రెండు పదముల చివర 
పునరుక్తమైనది. 
ప్రభాత సమయమున మేల్కాంచెను. 
దేవుని పూజించెను. 
ఇందు “చెను అను వర్గములు వాక్యాంతమున 
పునరుక్తమైనవి. 
ఉన్నాడు లెస్సరాఘవు 
డున్నాడు కవులగూడియు రుగతిరానై 
యున్నాడు నిన్ను గొనిపో 
నున్నాడిది నిజమునమ్ము ముర్వీతనయా ! 
ఈ పద్యములో (ప్రతి వాక్యముచివర “ఉన్నాడు ' 
అను పదము ఆవృతమైనది కావున ఇది అంత్యాను|పాసము. 


| ఈ 
తలుగు వ్యాక రణము ——— IE యూ 
We NNN —_——] 


FEZ 








చ శు నుమాాానూవ్వా? 


2. యనుకాలంకారము: 


అర్హ భేదముగల అక్షరములను మరల మరల 
(ప్రయోగించిన యమకాలంకారమగును. 
ఉదా: లేమా దనుజులగెలువగ 

లేమానీకాలకడికి లేచితిలిటురా 


ఇందు లేమా అను పదములు అర్హభేదము గలిగి 
వెంటవెంటనే ప్రయోగింపబడినవి కావున ఇది యమకాలం 
కారమగును. 


PISS ILL 
టట్‌ ల టో టో టోల్‌ A 


3. ముక్తపదగ్రస్తము : 
పాదాంతమున గాని వాక్యాంతమున గాని విడిచిన 
పదమున అవ్యవధానముగా మరలమరల (ప్రయోగించిన 
ముక్తపద(గస్తమగును. 
ఉదా: సుదతీ నూతన మదనా 
మదనాగ తుదంగ పూర్ణ మణి మయసదనా 


ఇందు మదనా, అను పదములు ఒకపాదాంతమున 
విడిచి పెట్టబడి మరల (గ్రహింపబడినది. 


2. అర్జాంలంకారములు కం 


శబ్దముతో నిమిత్తము లేకుండా కేవలము అర్థము 
(ప్రధానముగా నుండు అలంకారములను అర్జాలంకారములం 
దురు. అర్జాలంకారములు అనేక విధములుగా ఉన్నవి. 


అందులో ముఖ్యమైన వాటి గురించి వివరించబ 
డును. కొన్ని ముఖ్యమైన అర్జ్భాలంకారములు. 

1. ఉపమాలంకారము 

2. రూపకాలంకారము 

3: ఉత్ర్రేక్షలంకారము 


మానా తెలుగు వ్యాకరణము 2222222 వవావవువవనివవితనో 


లలో 


స్మ 


లో 
(రీ 











ను యన మయ 





గ క 
{es స NANNY క 





4. అనన్వయాలంకారము గె 
5. అతిశయోక్తి J 
6. శ్లేపాలంకారము | 
7. భాంతిమంతాలంకారము /| 
8. వ్యతిరేకాలంకారము 


9. విరోధాభాసాలంకారము 
10. దృష్టాంతాలంకారము 
11. వ్యాజస్తుత్యలంకారము 
12. వ్యాజునిందాలంకారము 
13. సమాసోక్యలంకారము 
14. అప్రస్తుత (ప్రశంసాలంకారము 
15. కావ్య లింగాలంకారము 
16. అర్థాంతరన్యాసాలంకారము 
17. స్వభావోక్తి 

18. దీపకాలంకొరము 

19. ఉత్చేఖాలంకారము 

20. క్రమాలంకారము 





ఉపమాలంకొరము : 
ఉపమానమునకు ఉపమేయమునకు సాదృశ్యమును 
చెప్పిన ఉపమాలంకారమగును. 


ఇందు ఉపమానము, ఉపమేయము, ఉపమావాచ 
కము, సమానధర్మము అను నాలుగు భాగములుండును. 


ఉపమానము - పోలిక చెప్పిన వస్తువు 
ఉపమేయము - వర్లింపబడు వస్తువు 


ఉదా: ఆమె ముఖము చం(ద్రబింబమువలే అందముగా | 
నున్నది. 


లయను ము ము యయ 


టో లో టో ల టోల్‌ 


ప సు య మ NY 








అ 

ఇందు ముఖము - ఉపమేయము 

చంద్రబింబము - ఉపమానము 

వలె -' ఉపమావాచకము 

అందముగా నున్నది - సమాన ధర్మము 

ఇందు ముఖమునకు చంద్ర బింబమునకు పోలి; 

చెప్పబడినది కావున ఇది ఉపమాలంకారమైనది. పైవాక్యము 
పూర్గోపమాలంకారమునకు ఉదాహరణము. 


లుపోపమాలంకాొరము : 
క ఉపమేయ, ఉపమాన, ఉపమావాచక సమానధర్మ 
ములలో ఏది లోపించినా అది లుస్తోపమ అగును. 
ఉదా: ఆమె ముఖము చంద్రబింబము వలెఉన్నది. 
ఇందు ముఖము - ఉపమేయము 
చంద్రబింబము - ఉపమానము 
వలె - ఉపమావాచకము 


సమానధర్మము లోపించినది కావున ఇది లుప్తోపమ. 


= రూపకాలంకొరము ; 


ఉపమానమునకు ఉపమేయమునకు భేదము లేదని 
చెప్పిన రూపకాలంకారమగును. 
ఉదా: ఆమె ముఖ చంద్రునిచే ఆనందము కలుగుచున్నది. 


ఇందు "ముఖము - ఉపమేయము 
చంద్రుడు - ఉపమానము 





ముఖచంద్రుడు అనగా ముఖమనెడీ చంద్రుడు, 
ముఖమునకు చంద్రునకు భేదము లేదని చెప్పబడుటచే, 
ఇది రూపకాలంకారమైనది. | 


SNS NYNTY “ow తెలుగు వ్యాకరణము 22వ 


LRRANANZERZRY), గ్‌ 


య్‌ పనుకో నను 


3. 


గ 





ఉత్ర్రేష్షలంకారము : 
ఉపమానము యొక్క ధర్మము ఉపమేయము 

నందుండుటచే ఉపమేయమును ఉపమానముగా నూహీంచు 

టను ఉత్రేక్షలంకారమందురు. 

ఉదా: ఆ చీకటిని చక్రవాకాంగన యొక్క విరహాగ్ని 
ధూమమని తలంతును. 


ఇందు చీకటీ - ఉపమేయము 
ధూమము (పొగ) - ఉపమానము 


చీకటికి పొగకు ఉన్న సమానధర్మములు నల్లగా 
నుండుట, కన్నులు కనపడకపోవుట. ఈ లక్షణము 


చేత  ఉపమేయమును (చీకటి  ఉపమానముగా || 
(ధూమము) నూహించుట జరిగినది. కావున ఇది ||! 


ఉత్రేక్షలంకారము. 
అతిశయోక్తి: 


అతిశయించి చెప్పుటను అతిశయోక్యలంకారమందురు. 
ఉదా: ఆనగర సౌధా(గములు చం(ద్రమండలము నంటుచున్నవి. 


ఇందు నిజముగా సౌధా(గములు చంద్రమండలమున 


ంట కున్నను అంటు చున్నవని చెప్పుటచే అతిశయోక్తి ' 


అయినది. 


సై అనన్వయాలంకారము య 


ఒక వస్తువునకు మరల అదే వస్తువు ఉపమానముగా 
చెప్పినచో నది అనన్వయాలంకారమగును. 
ఉదా : పరాక్రమమునందు రామునకు రాముడేసాటి. 


క్ష 85 rrr 


తోశా ల డ్‌, 


ఒక వస్తువు యొక్క స్తితిని ఉన్నదాని కంటె 


ఇందు ఉపమేయము ఉపమానము రెండును రాముడే 


అనగా రామునికి సాటి వేరొకడు లేడని అర్థము. 


అ ష—— తెలుగు వ్యాకరణము వ షాను 


చ 
స 


PTR AN AA 


వసు నును నును 







కష యయా 
న 


. శ్లేసాలంకారాము : 
అనేకారములుగల శబ్దములనుపయోగించి వేరు చేరు 


భావములను కల్షించుటను శ్లేషాలంకారమందురు. 
ఉదా: రాజు కువలయానందకరుడు 








రాజు - చంద్రుడు, భూపతి 
కువలయము - కలువ, భూమి. 
ఆనందకరుడు - ఆనందమును కలిగించువాడు. 


ఈ విధముగా రెండర్లములు గల పదములనుపయో 
గించి ఒకే వాక్యములో రెండు భావములు కల్లించుటచే 
శ్లేసాలంకారమైనది. 
భాంతిమంతాలంకారము 

ఒక వస్తువును భాంతిచేత వేరొక వస్తువుగా తలచిన 
(భాంతిమంతాలంకారమగును. 
ఉదా: అమె ముఖము పద్మమని భ్రాంతి చెంది తుమ్మెదలు 

వ్రాలుచున్నవి. 

ఇందు తుమ్మెదలకు ముఖమునందు వద్మ(భాంతి 
కలిగినది కావున ఇది (భాంతిమంతాలంకారము. 
























1. వ్యతిరేకాలంకారము : 
ఉపమేయ, ఉపమానములలో ఒక దానికి ఆధిక్యము 
చెప్పినచో వ్యతిరేకాలంకారమగును. 
ఉదా: ఆర్యులు పర్వతములవలె ఉన్నతులైనను వారి 
స్వభావము కోమలము. 


ఇందు ఆర్యులు - ఉపమేయము 
పర్వతములు - ఉపమానము 
ఉపమానమైన పర్వతమునందు _ కాఠిన్యమను 
గుణమున్నది. కాని ఆర్యులందు దానికి విరుద్ధముగా 





వవ వవ తెలుగు వ్యాకరణము క ఏకు 





NNN NN NNN 








కోమలత ఎ్రము అనుగుణము అధికముగా నున్నది. 
ఉపమేయము ఉపమానము కంటె ఆధిక్యము కలిగియు 
న్నది కావున ఇది వ్యతిరేకాలంకారము. 
. విరోధాభాసాలంకారము : . 
విరోధమునకు ఆభాసత్వమున్న యెడల విరోధా 
భాసాలంకారమగును. 
ఉదా: రాజు వక్షము హారము లేకున్నను హారియై ఉన్నది. 
హారములేకున్నను హారియై ఉన్నదనుట విరోధము 
హారి అనగా - హారము కలది - మనోహరమైనది 
అని రెండర్లములున్నవి. మొదటి అర్దము తీసికొనిన 
విరోధము కనిపించును కాని రెండవ అర్హములో రాజు 
వక్షమున హారము లేకపోయినను మనోహరముగా 
ఉన్నదనుట విరోధాభాసము. 
| దృష్ట్రాంతాలంకారము : 
ఉపమానోపమేయములందున్న భిన్న ధర్మము 
లను బింబ (ప్రతిభావముతో చెప్పినచో దృ్ధాంతాలంకా రమ 
గును. 
ఉదా: ఓ రాజా! నీవే కీర్తి మంతుడవు 
చం(ద్రుడేకాంతి మంతుడు 


ఇందు రాజు ఉపమేయము, చంద్రుడు ఉపమానము 
రాజు యొక్క ధర్మము కీర్తి 
చంద్రుని యొక్క ధర్మముకాంతి. 


ఇవి రెండును భిన్న ధర్మములు, దిగంతములవరకు 
వ్యాపించుట వీని సమాన ధర్మము. ఈ రెండు భిన్న 
ధర్మములు బింబప్రతిబింబ భావముతో రెండు వాక్యము 
లలో చెప్పబడినవి కావున ఇది దృష్ట్రాంతాలంకారమైనది, 


{79 మ యన సు స 


PSII EDPRS 


LIP STILLS, 


(్రు 
య] తేలుగు వ్యాకరణము నవవ హహ 










/ 11. వ్యాజిస్తుత్యలంకారము : 

నిందారూపమునస్తుతిని, స్తుతి రూపమున నిందను 
చెప్పిన వ్యాజస్తుత్యలంకారమగును. 
1. ఓ గంగా! నీవు పాపులను సైతము పవిత్రులను 
చేయుచున్నావు. నీకు వివేక మెక్కడికి. 

ఇది నిందా రూపమున ఉన్న స్తుతి. పైకి నిందగా 
కనబడచున్నది. కాని పాపులను సైతము పవి(త్ర్రులను 
చేయుట అను కార్యమును బట్టి గంగా నదిని 
(ప్రశంసించుట జరిగినది. 
2. ఓ దూతికా! నాకొరకెంత కష్టపడితివి. నఖక్షతము 
లును దంతక్షతములును కల్షించుకొంటివి. 

ఇది స్తుతి రూపమున ఉన్న నింద. పైకి స్తుతిగా 
కనబడుచున్నది. కాని తన దూతికను ప్రియుని వద్దకు 
రాయబారమునకు పంపగా ఆస్రియుని వలపును పొంది 
తిరిగి వచ్చిన దూతికతో నాయిక ఈ మాటలు 
పల్కుచున్నది. నీవు వంచకురాలివి. నా కొరకు దూతికగా 
వెళ్ళి నాయకునితో సుఖమును పొంది నన్ను మోసము 
చేసితి వనెడి నింద ఈ వాక్యములో ఉన్నది. 























12. వ్యాజనిందాలంకారము : 
నింద వలన నింద స్ఫురించిన వ్యాజనిందాలంకార 
మగును. 
ఉదా: “ఒక తల నరికిన శివునన వలెను గాని (బహ్మనని 
ప్రయోజనమేమి ”' 
ఇచట శివుని నిందించుట జరిగినది. కాని శివునితో 
పాటు బ్రహ్మనింద కూడ స్ఫురించుచున్నది కావున | 
ఇది వ్యాజనిందాలంకారము. 









CEES 


ననన ననన 


13. 


rir RARE Y,y, 
ర 


PEAANDRERRRM 


es హా 


14. 





అ 





ప స ప సక క ప షష న్న స 
సమాసోక్ష్యలంకారము : న 


(ప్రస్తుతము వర్షించిన అప్రస్తుతము స్పురించినచో 
అది సమాసోక్తి అగును. 


లో ల్‌ బలయ్‌ త్‌ ట్‌. 


ఉదా: చంద్రుడనురుక్తుడై ఐంద్రీ ముఖమును (తూర్పు | 


దిక్కు) చుంబించుచున్నాడు. 


చంద్రుడు ఎర్రదనమును పొంది తూర్పుదిక్కును 
తాకు చున్నాడని అర్హము. 


అనురక్తుడు అను పదమునకు అనురాగముర 
కలవాడు అని అర్హము. ఐంద్రీ అను (స్రీలింగముపయోగిం 
చుటు వలన “నాయిక ముఖము * అను అర్హము 
ధ్వనించుచున్నాడు. ' చుంబించుచున్నాడు ' అని చెప్పుట 
చేత ముద్దుపెట్టుకొను చున్నాడు అని అర్హము 
కల్లుచున్నది. 

చం(ద్రవర్గనము (ప్రస్తుతమైనను పదముల అర్హబు 
వలన ఒకనాయకుడు నాయికను ముద్దు పెట్టు కొనుచున్నా 
డను అప్రస్తుతము స్ఫురించుచున్నది. కావున ఇది 
సమాసోక్తి 

అప్రస్తుత ప్రశంసాలంకారము : 

ప్రస్తుత విషయము స్ఫురించునట్లుగా అ(ప్రస్తుత 
విషయమును చెప్పిన అప్రస్తుత ప్రశంసాలంకారమగును. 
ఇలా ఇం(ద్రుని తప్ప ఇతరులను యాచింపని చాతకపక్షి 

ఒక్కరే పక్షులలో ధన్యమైనది. 

ఇందు వర్షము కొరకు చాతక పక్షి ఇంద్రుని 
యోచించును. అనునది అప్రస్తుత విషయము. దీని వలన 
గుణవంతుడైన సమర్జుని యాచించిన వాడు * ధన్యుడు 





తలుగు వ్యాకరణము ఉననత NS NNN మ మ. ను 


ర య్య 


స్ట 


జ 
న్స్‌ 


"సవ వనన తొహాయావానానారకాన్న తలుగు వ్యాకరణము హవ వవ 


గ 


గో Dp 
EEE 
NNN లు స uu చ ఫు 


16. 


అను (ప్రస్తుత విషయము స్ఫురించుచున్నది కావున ఇది 
అప్రస్తుత ప్రశంసాలంకారమైనది. 


కొవ్యలింగాలంకారము : 


సమర్షింపవలసిన అర్హమునకు హేతువు నిరూపించ 
బడినచో కావ్యలింగాలంకారమగును. 
ఉదా: మన్మధుడు నాచే జయింపబడెను 

నామనసులో శివుడున్నాడు 

మన్మధుని ఓడించుట అనునది కష్ట సాధ్యమైన 
పని. కావున ఎట్లు జయించితివి అను (పశ్నవచ్చును 
నీ మనసులో శివుడున్నాడు కనుక జయించితిని అని 
సమర్జింపబడినది కావున ఇది కావ్యలింగాలంకారమైనది. 
(శివుడు తన మూడవ కంటితో మన్మధుని దహించెను.) 
అర్జాంతరన్యాసము : 

సామాన్యమును విశేషముచేతగాని, _ విశేషమును 
సామాన్యముచేతగాని సమర్షించిన అర్జాంతరన్యాసాలంకార 
మగును. 
ఉదా: హనుమంతుడు సముద్రమును దాబను 

మహాత్ముకు దుష్కరమైనది లేదుకదా! 

ఇందు హనుమంతుడు సము(దమును దాటను 
అనునది విశేష విషయము. దానిని “ మహాత్ములకు 
దుష్కారమైనది లేదు - అను సామాన్య విషయము 
చేసమర్షింపబడినది. 
ఉదా: మహాత్ముల సంపర్కముచే కతత కూడ 

గౌరవము కలుగుచున్నది. పూలమాలతో కూడిన 

దారము కూడ తలయందు ధరింపబడుచున్నది. 


కానా నాననా నవల 


ర లో టో టోటల్‌ 


లో 


న్‌ 


rrr rr ca 

రా 

రా 
ల్ని 


Te Nn మయ య మ య 


నాలక 
~3 


18. 


19. 








ఇందు మొదటే అంశము సామాన్య విషయము. 
రెండవ అంశము విశేషవిషయము. ఇందు సామాన్య 


విషయము విశేషముచే సమర్థింపబడినది. 


నవనవ 


ఒనంఖౌనో కి: 


జాతి గుణక్రియాదులను ఉన్నవి ఉన్నట్టుగా 
వర్లించుటను స్వభావోక్తి అందురు. 
ఉదా: ఉద్యాన వనమున లేళ్ళు లెక్కించిన చెవులతో, 
బెదురు చూపులతో, సగము కొరికిన దర్భలు 
నోటినుండి [వేలాడుచుండుగా తలలు వెనుకకు 
త్రిప్పి నిలిచియున్నవి.. 


ఇందు ఉద్యానవనములోని లేళ్ళ స్థితిని స్వాభావిక 
ముగా వర్లించుటచేనిది స్వభావోక్తి అయినది. 


దీసకాలంకారము : 
ప్రకృతా (ప్రకృతములకు ధర్మైక్షము క్రియతో 
అన్వయించిన దీపకాలంకారమగును. 
ఉదా: ఏనుగు మదముచేతను, రాజు ప్రతాపము చేతను 
(ప్రకాశించును. 


ఇందు రాజు (ప్రకృతము, ఏనుగు అప్రకృతము 
ప్రకాశించుట ధర్మము. ఈ ప్రకాశించును అను 
'క్రియరాజుకు ఏనుగుకు కూడ అన్వయింపబడినది కావున 
దీపకాలంకారము. 


ఉల్లేఖాలంకారము : 
ఒకే వస్తువును ఒక్కడే అనేక విధములుగా చెప్పిన 


లేక అనేకులు అనేక విధములుగా చెప్పిన ఉల్లేఖాలంకారమ 


స 


PLL ALRNRXAANA 


SSSI గ్గ 


స 


ము 


రంంంంందదలళ్ళా 
# 


20. 


{923} ర —— EES * గ 
CECT ——— 


1. అతడు వాక్కులందు బృహస్పతి, కీర్తియందర్దు 
నుడు చాపమున భీష్ముడు. 
2. అతనిని (స్త్రీలు మన్మధుని గాను, యాచకులు 
కల్పతరువుగాను శత్రువులు  యమునిగాను 
తలంతురు. 
మొదటి ఉదాహారణమందు ఒకేవ్యక్తిని . ఒకేవ్యక్తి 
అనేక విధములుగా చెప్పుట జరిగినది. రెండవ 
దానియందు" అనేకులు అనేక విధములుగా చెప్పుటు 
జరిగినది కావున ఉల్లేఖము. 
(క్రనూలంకారము : 

ఒక (క్రమములో నున్న పదములకు అదే 
(క్రమములో అన్వయము కలిగించుటను క్రమాలంకారవుం 
దురు. 
ఉదా: ధనము విద్యను లక్ష్మీ సరస్వతులిచ్చెదరు 

ఇందు ధనమును లక్ష్మీదేవి, విద్యను సరస్వతి 
ఇచ్చెదరని [క్రమములో అన్వయము చెప్పబడినది కావున 
(క్రమాలంకారమైనది. 


కోళ్ళ. ఎనిమిదవ ప్రకరణ వప 


ఉదా: 





పద్యముల యొక్క స్వరూప, స్వభావములను 


తెలియజేయునది ఛందస్సు. ఈ ఛందస్సు పద్య రచనకు 


| తోడ్పడును. 


1 గురించి వివరణ ఉండును. 


వమన కావాలట తెలుగు వ్యాకరణము నతన హపవవవవవపవువో 


ఇందు ముఖ్యముగా గురు, లఘు, గణ, యతి, (ప్రాసల 


అలవడిన 


(ల్ని 


ట్‌ టో యో టో ట్‌ 








£7 93 ¥ 
ఘనము మ ను గ 
న ధు శ 
వీ EN వే నిశా మ 
క NN 


అక్షరము గురువులని అఘువులని రెండు విధములు 
[ ఎక మా(త్రాకాలములో ఉచ్చరింప బడునఏ లఘువులు. 
| _ద్విమాత్రాకాలములో ఉచ్శరింపబడునవి గురువులు. 


RATT 


PEPE 


SBI టో టో, 


1. లఘువులు - లఘువులకు గుర్తు 1' 

1. (వ్రాసాక్షరములన్నియు లఘువులు 
ఉదా :- అ, ఇ, ఉ, బు, ఎ, మొ.వి. 

2. భిన్న పదములందలి సంయుక్తాక్షరములకు ముందున్న 
('హస్వములు లఘువులు. 
ఉదా: అతడు 'క్రమంబు తెలిసె 

ఇందు 'డు” లఘువు 

3. అద్రుచు, విద్రుచు, ఎద్రుచు మున్నగు పదములందలి 
సంయుక్తాక్షరమైన (ద్రుకు ముందున్న (హస్వములు 
లఘువులు. 

4. (హస్వములైన ద్విత్వాక్షరములు సంయుక్తాక్షరములు 
లఘువులు. 
ఉదా: రక్తము - ఇందు “క్రి లఘువు 

5. గురువులుకాని అక్షరములన్నియు లఘువులు 


2. గురువులు - గురువుకు గుర్తు “౪” 
1. దీర్చ్దాక్షరములు గురువులు 
ఉదా: ఆ ఈ, ఊ బు, ఏ ఐ బొ, ఓ 
మొ.వి. 
2. పూర్ణాను స్వారమునకు ముందున్న అక్షరములు 
గురువులు 
గ్ల ఉదా: కం, రం, టం, తం. 
3. విసర్గకు ముందున్న అక్షరములు గురువులు 
ఉదా: దుఃఖము, అంతఃపురము 
es = తెలుగు వ్యాకరణము. వమ వమవావో వ్‌ 





4. నకార పొల్లునకు ముందున్న అక్షరములు గురువులు. 
ఉదా: రామున్‌ అచటన్‌ తినుచున్‌ 

5. సంయుక్తాక్షరములకు ముందున్న అక్షరములు 
గురువులు. 
ఉదా: పద్మము, కర్మ, చక్రము 

6. దిగత్వాతరములకు ముందున్న అక్షరములు గురు 


వులు. 
ఉదా: పడ్డెము విత్తము 





సు ఇ స యం మ యన 


లయల యోయో యోయో టోన్‌ 


లోలో లోల టో లోల లో 


3. గణములు ;- 
సామాన్యముగా గణము అనగా గుంపు అని అరము 
అక్షరముల గుంపును కూడ గణమని వ్యవహరింతురు. 


రండక్షరములు గల గణములు నాలుగు 


గణము గుర్తు ఉదాహరణము 
లల ll హరి 
(లఘువు లఘువు) 
లగ IU రమా 
(లఘువు, గురువు) 
గగ UU రామా 
(గురువు, గురువు) 
గల Ul రామ 
గురువు, లఘువు 


మూడక్షరములున్న గణములు _ 8. 
| గణము గుర్తు ఉదాహరణము వివరణ 
| “'మిగణము ౮౮౮ (శ్రీరామా మూడు గురువులు 
'భిగణము ౮|| రాఘవ ఆది గురువు 


\ 
కాదనను దరద తు. తెలుగు ప్యొాకరణము 


(ధి 
Sor srr 


శ 
ర్‌ామ 





టీ 
ఖీ 


) 'జ' గణము 1౮ 
| 'సిగణము 110 
| ని గణము 1|| 
| 'య'గణము 1౮౮ 
'రిగణము UIU 
“తి గణము ౮౮|| 
ఈ క్రింది పద్ధతిలో 
కొనవచ్చును. 
1 2 3 4 5 


wi ——— ff 95 సి 





వానా 
ముకుంద మధ్య గురువు 
వరదా అంత్య గురువు § 
రమణ మూడు లఘువులు | 
మురారీ ఆది లఘువు | 
కేశవా మధ్య లఘువు 

(కీరామ అంత్య లఘువు 


6 7 8 


సులభముగా గుర్తుంచు 


“యమాతారా జభా న సల గం” - దీనిలో ఎని 


ఉదా: “యి గణము యమాతా 


“మి గణము 
“త' గణము 
“రి గణము 
స గణము 
“భ' గణము 
'న* గణము 


] “సి గణము 


గ 


న 
య 


సు పకుకుమపభును దానాలు. తలుగు వ్యాకరణము —— టో మాటో 


1౮౮ 
మాతారా 
UUU 
తారాజ 
UUI 
రాజభా 
UIU 
జభావా 
Ul 
భానస 
Ull 
నసల 
tll 
నలగం 
110 


మిది గణములున స 


మొదటి గురువు 
మూడు ప 
చివరి లఘువు 
మధ్య లఘువు 
మధ్య గురువు 
ఆది గురువు 
మూడు లఘువులు 
అంత్య లఘువు 


గ్‌ 










భ 


జి 
స 
య 
ర 
త 
మ 
న 
1. "గలము 


గణము 


నలము 
నగము 
సలము 
భ- గణము 
ర-గణము 
త- గణము 


[| వీనిని భ, జ 
గుర్తుంచుకొన వచ్చును. 


Ull 
1౮! 
HU 
JIUU 
UIU 
UU! 
UUU 
||| 


(హగణము) 
2. నగణము 


ఆడ్య 


ఇ, 


Ul 


గుర్తు 
I 
MU 
HUI! 
Ull 
UlU 
UU! 


తెలుగు వ్యాకరణము 









ఆది గురువు 
మధ్య గురువు 
అంత్య గురువు 
ఆది లఘువు 
మధ్య లఘువు 
అంత్య లఘువు 
మూడు గురువులు 
మూడు లఘువులు 


సూర్య గణములు - రెందు - 2 


గురువు లఘువు వాణి 


మూడు లఘవులు రమణ 


ఇంద్ర గణములు - ఆరు - 6 


ఉదాహరణను వివరణము 
అహిపతి నగణము+ అవ 
ఖగపతీ నగణము+ గు 
జలబజాక్షి సగణము+ లవ 
రాఘవ భగణము 


(శ్రీహరీ రగణము 
మాయాలి తగణము 





నా కక కా. 
నానన 


| చంద్ర గణములు - పదునాలుగు - 14. గె 
గణము గుర్తు ఉదాహరణము [ 
1. నగగ UU కమలనాథా [ 
2. నహ MUI కరుణరూప 
3. సలల HU అసురాంతక 
4. భల UU అంబుధర 
5. భ గురువు UU భ(ద్రముఖా 
'6. మ లఘువు ౮౮|| అంభోజా క్ష 
7. సవ HULU భువనేశ్వరా 
8. సహ 1౮౮! పర విద్వేష 
9. తల ౮౮|| రక్తాంబర 
10. రల UU! పంకజాక్షి 
11. నవ IU గజగమనా 
12.. నలల TT అహిశయన 
13. రగురు UIUU రామరాజా 
14. తగ UUIU సీతాపతీ 
పద్యము :- 


పాద నియమము కలిగి యతి ప్రాసలతో కూడిన 
పదసముదాయమును పద్యమందురు. 
గద్యము: 

పాద నియమములేక అర్హవంతములైన పదముల 
సముదాయమును గద్యమందురు. 


మాం. క మం శుకకొునావానానునాలి 


ద జూలు అంయాలాాలాలాద = మాం ౯ జజవాతనా ౮ ఇం రాజా 


4. యతి: 


ల 


(ప్రతి పాదముయొక్క మొదటి అక్షరమును య. ' 
అందురు. 


Ys [యా వానా తలుగు వ్యాకరణము 22న యామ” 


లాం తతో చో ల లో 


టల ల లోడ. 


రను 


కొన్ని పదముల పిమ్మట విరామము అని అర్థము, | 
అందుచేతనే యతికి విరామము, విశ్రాంతి అను పేర్లు 
కలిగినవి. 


బడుచున్నది. యతి పాటించునపుడు హల్లు మై(త్రియు, 


NNN 





(683 


ద్వితీయాక్షరమును ప్రాస అందురు. 





న. 
[| 


|| 

\ 

॥ 
1 
॥ 
॥ 
॥ 
\ 


సంస్కృతమున యతి అనగా విరామము. అనగా 


తెలుగున యతి అనునది అక్షరమై(త్రిగా పాటింప 





అచ్చు మై(త్రియు పాటింపబడును. 


మొదటి అక్షరము సంయుక్తాక్షరమైనపుడు, ఆ 


వర్షములో ఏదానికైనను యతి మైత్రి పాటేంపవచ్చును. 


యతిమైత్రి గల అక్షరములు 


l. 
gal 
3: 
4. బు-రి-రీరె- రౌ 

5. క-ఖ-గ-మఘ 

6. చ-చ-ఛ-జ-జ-రు-శ-ష-న 
7. 

8 
9 
10. 
11. 
12, 


13. 
14. 


స య షా 


వ్‌! తెలుగు వ్యాకరణము —— మ యలు మ Sp 


అ- ఆ- ఐ-జబొ-య-హ 
ఇ-ఈ-బు-మబము-ఎ- ఏ 
ఉ-ఊ-ము- ఓ 


ట-ఠఈ*డ-డఢ 


త-ధథ-ద-ధ 
ప-ఫ-బ-భ-మ 
ణ-న-జ్ఞు' 
ల-ళ-డ 

ద-డ 


rrr 


ఏ-ఫ-బ-భ-య-ర-ల-వ-శ-ష-స- హ-మ 


గ్లో 





రచ 5 
గి SSSR స స స క... 
WNW NSNNN® 3 si స 
- ప్న క 


న జ భ జ జ 


Il} 1uUT UT] TIL 164! 1౪0! UIU 
కీతిప యివట్టి మ్రకులు జిగిర్వ వనంతు డుతార సోపసం 


జ ర 


SESE LSS 
PTTL 


మొదటి అక్షరమైన “క్షీ” 'కును ' పదునొకండవ 
అక్షరమైన 'గ' కును యతిమై(త్రి కలదు. 
“త అతరమునకు (ప్రాస. 
నజ, భ,జ,జుజ,ర అను గణములున్నవి. 
3. శార్జూల విక్రీడితము :- 
1. నాలుగు పాదములుండును సా 
2. ప్రతి పాదమునందు మ,స,జుస,త,త,గ అను గణము 
లుండును 
3. యతి స్థానము 13వ అక్షరము 
4. (ప్రాస నియమము కలదు 


5. (ప్రతి పాదమునందు 19 అక్షరములుండును. 


ఉదా :- 

మ సన జ సన, త త గ 
౪౮౪ TIU IU! 110 UUIT UU! ౪ 
పంకేజా తములన్‌ దిసంతు లడుచున్‌ బాలామ ణీపాద ముల్‌ 

మొదటి అక్షరమైన 


“పికును 13వ అక్షరమైన 
'బా'కును యతిమైత్రి.. 


4. మత్తేభ వి(క్రీడితము :- 
1. నాలుగు పాదములుండును 


2. ప్రతి పాదమునందు స,భ,ర,న,మ,య,వ అను 
గణములుండును. 


NYY NNNNNY 


SR తెలుగు వ్యాకరణము నో 


నన ననన వనన 





yor 


; NNN సు స ఇ స్స 
3. యతిస్థానము 14వ' అక్షరము న 
4. (ప్రాస నియమము కలదు 
5. (ప్రతి పానమునందు 20 అక్షరములుండును. 
ఉదా ;- 





RATATAT, 


ట్ట టో ద్‌ 


స భ ర న వు య చ 
[| Ult UlIU 11! UUU UU 1U 
అలనై కంఠపు రంబులో నగరి లోనామూ లసొధం బుదా 

మొదటి అక్షరమైన “అ'కును 14వ అక్షరమైన “నాకును 
యతిమైత్రి. 
5. మత్త కోకిలము :- 
1. నాలుగు పాదములుండును 
2. ప్రతి పాదమునందు ర,స,జ,జ,భ,ర అను గణములు 
డును 
3. యతిస్థానము 11వ అక్షీరము 
4. (ప్రాస నియమము కలదు 
5. (ప్రతి పాదమున 18 అక్షరము లుండదును, 
ఉదో :- 

ర స జ , జ భ ర 

uUul1U 11౪06 1౪౮! IUI Uli ౮| (౮ 
స్నాతకుం దునుబు త్విజాండు నుసర్గు రుండును నిష్టుడున్‌ 
మొదటే అక్షరమైన 'స్నా'కును 11వ అక్షరమైన 

'స'కును యతిమైత్రి. 

6. తరలము :- 
1. నాలుగు పొదములుండును 
2. (ప్రతి పాదమున న,భ్క,ర,స,జ,జ,గ అను, గణము 
లుండును 
నవనవ తెలుగు వ్యాకరణము} 


(శీ 
టూ రవం రనంటన వలో 


(ప్రణ 








నను RYN NNSNNNNY [| 
(3. యతిస్థానము 12వ అక్షరము గ 
1 4. ప్రాసనియమము కలదు [ 
| 5. ప్రతిపాదమున 19 అక్షరములుండును. [ 
ఉదా :- 
న భ ర స జ జ గ 


itl Ull UTU IU IUt TU} U 
అగము లెక్కుచు మిన్నుము ట్టుచుహుం కరించు బలంబు తో 


మొదటి అక్షరమైన 'అికును 12వ అక్షరమైన 'హ'కును 
యతిమైత్రి. 
7. ప్రగ్లర వా 
1. నాలుగు పాదములుండును 
2. ప్రతి పాదమున మ,ర, భ,న,య,య,య అను గణము 
లుండును. 
3. మొదటి అక్షరమునకు శవ, 15వ, అక్షరములకు 
యతిమైత్రి కలదు. 
4. (ప్రాసనియమము కలదు. 
5. ప్రతి పాదమున 21 అక్షరములుండును. 


ఉదా; | 
మ ర భ న య య య 
UUUUIU Ul! 111 1౮౮1౮౮ 1౮౮ 


సశ్రీమన్మూూ ర్రీమకా రా(శ్రిత రభన మయాసే వ్యమైసా నుమద్వి 


మొదటి అక్షరమైన “(శ్రీ ' కును 8,15 అక్షరములైన 
శ్రీ, సేలకును యతిమై (త్రి. 


ట్ట లో టో లో ERE 


jl See తెలుగు వ్యాకరణము వవహహ 


మో 


ACAI 


| s. మహాస్రగ్థర : 
1. నాలుగు పాదములుండును. 
2. ప్రతి పాదమున సృ-త,-త,-న,-ర,-ర,-గ అను 
గణములుండును. 
3. మొదటి అక్షరమునకు 9,16 అక్షరములకు యతి 
4. (ప్రాస నియమముకలదు. 
5. 'ప్రతిపాదమును 22 అతరములుండును. 
ఉదా: 





వలనా నాలా 


స త త న 

110 UU! UUI 111 

లసదు ద్యత్కర్తి వల్లీల లతగు 

త్‌ ర ర గ 

110 UtIU UIU టం 

ణగణా లంకృతాం గాసతా న,(స్టు 

మొదటి అక్షరమైన “ల'ికును 9,16 అక్షరములైన 

ల,లం, లకును యతిమైత్రి. 

9. భుజంగప్రయాతము : 
1. నాలుగు పాదములుండును. 
2. (ప్రతి పాదమున నాలుగు “య' గణములుండును. 
3. మొదటి అక్షరమునకు 8వ అక్షరమునకు యతి. 
4. (ప్రాసనియమము కలదు. 
5. ప్రతి పాదమున 12 అక్షరములుండును. 


ఉదా: 
య య య య 
UU 1౪౮౪ TUU 1౪౪ 
జగర్గీ _ తకీర్తి భుజంగ ప్రయాతం 
మొదటి అక్షరమైన 'జుకును 8వ అక్షరమైన 'జికును 
( యతి. 


[యి rT 


SPI టో ట్‌ యో 


డ్షాలావవా వారలా! 


జ 


న్న 





10. పంచచామరము : ం | న 
1. నాలుగు పాదములుండును. 
2. ప్రతి పాదమున జ,ర,జ,ర,జ,గ అను గణములుం 
డును. 
“3. యతి స్థానము 10వ అక్షరము 
4. పప్రాసనియమము కలదు. 
5. (ప్రతి పాదమునందు 16 అక్షరములుండును. 


బో య్‌ య్‌. 


లా పచంనడడాడులకట్ళై 


ఉదా: 

జ ర జ ర జ గ 
IU UIU 1౪౮! - UIU 1౮|| U 
హుటూహు టీన్‌లా యుధుండహోమహో (గుడైత నం 


మొదటి అక్షరమైన “హు'కును 10 వ అక్షరమైన 
“హో” కును యతి. ఇ 


11. వసంత .తిలకము : 
1. నాలుగు పొదములుండును. | 
2. (ప్రతి పాదములో తృభజ్కజ్క్యగ,గ అను గణములుం 
డును. 
3. 8వ అక్షరము యతి. 
4. (ప్రాస నియమము కలదు. 
5. (ప్రతి పాదమునందు14 అక్షరములుండును. 


ఉదాొ: ' 
త భ జ జ గా(గగ) 
UU! Ul! HU! [| UU 
సారంబు గాతభ భజంబు వసంత రాజా 


aor 


మొదటి అక్షరమైన ' సా*క్సును 8వ అక్షరమై ' జ'కును 


న 
హహ వ ర లలల ల య 


fy 


సు వ్‌ ——_—— తెలుగు వ్యాకరణము మున 





. నాలుగు పాదములుండును. 


] 
2. ప్రతి పాదమునందు నాలుగు' ర ' గణములుండును. 
3. 7వ అక్షరము యతి స్టానము. 
4. (ప్రాసనియమము కలది. 

5. (ప్రతి పాదమునందు 12 అక్షరములుండును. 


ర త ర ర 
UlU UIU UIU ౮1౮6 
వాగ్యధూ వల్లభా వార్డిరే ఫావళిన్‌ 
13. తోటకము: 
నాలుగు పాదములుండును. 
(ప్రతి పాదమున నాలుగు' సః. 
9వ అక్షరము యతిన్థానము. 
(పొాసని యమము కలదు. 
(ప్రతి పాదమున 12 అక్షరములుండును. 


nn మా ఆ) WV పా 


ఉదా : 
స స స స 
116౮ 11౮ 11౮0 110 

అతులా గమశా స్తనిర స్తసురే 

మొదటి అక్షరమైన ' అ'కును 9వ అక్షరమైన ' ర*కును 
యతి. 
14. మాలిని: 

1. నాలుగు పాదములుండును. 

2. న,న,య,య,య, అను గణములుండును' 





తెలుగు వ్యాకరణము వవహహ 


. 9వ అక్షరము యతి స్థానము. 
స (ప్రాసనియమము కలదు. 
| ప్రతి పాదమున 15 అక్షరములుందడును. 


ఉదా: 
న న మ య య 
11] itl UUU IUU UU 
సతత మధుర భాషాసం తతౌదా ర్యభూపవా 


1,9వ అక్షరములైన' న' 'సం'లకు యతిమైత్రి. 


15. మానిని: 
. నొలుగు పాదములుండును. 
. (ప్రతి పాదమున 8 భగణములు ఒక గురువుఉండును. 
. 13వ, 19వ అక్షరములు యతి స్థానము. 
. ప్రాననియమము కలదు. 
. (ప్రతి పాదమునందు 22 అక్షరములుండును. 


భ భ భ భ 
కారక ముల్‌క్రియ గన్గొన నేడుభ 
౮|| ull Ull ఆ|| 


భ భ భ గ 
కారము లోక్కగ కారము తో 
౮|| UI! ౮|| U 


| మొదటి అక్షరమైన “కాి'కును 13వ 19వ అక్షరములైన 
[ 'కా*'*'కా"లకును యతిమైత్రి. 








16. లయగగ్రాహి : 


1. నాలుగు పాదములుండును. 

2. ప్రతి పాదమున భ,జుస,న,భ,జ,స,న,భ,య అను 
గణములుండును. 

3. మొదటే అక్షరమునకు 9,17,216 . అక్షరములకు 
యతిస్టానము. 

4. (ప్రాసనియమము కలదు (ప్రాసయతి వేయబడును. 

Spe పాదమున 30 అక్ష్షరములుండును. 


ఉదా: 
భ జ స న భ 
౮|| IU! IIL Il ౮|| 
కొండొక సుదూర ముననుం డగనె వారల 
జ స న భ య i 
కుకొండ శిఖరం బుకను పండువొ నరించెన్‌ 
౮111౮6 111౮61119౮ 


కొండో, నుండ కొండ, పండు- అనునవి ప్రాసయతులు 


17. స్వాగతవృత్తము వ 


1. నాలుగు పాదములుండును. 

2. ర,న,భ,గ,గ అను గణములుండును. 
3. 7వ అక్షరము యతి. 

4. (ప్రాసనియమము కలదు. 

న్‌, (ప్రతిపాదమున 11 అతరములుండును. 






వావ హహ తలుగు వ్యాకరణము వవావవనోవమాననో 


స 108 డడ యావావాన Fri 


ర న భ్‌ గగ 
UIU 11] uit UU 
స్వాగతం బగుల సద్గుణ లక్ష్మీ 





ONIN NS EE 
గ్ర 


ఉదా ; 


చలల ర్ట ల! 


మొదటి అక్షరమైన 'స్వా*కును 7వ అక్షరమైన 
'స'కును యతి. 


18. మందాక్రాంతము : 


1. నాలుగు పాదములుండును. 

2. మ,భ,న,త,త,గా అను గణములుండును. 

3. 11వ అక్షరము యతిస్థానము. 

4. (ప్రాసనియమము కలదు. 

5, యతిపాదమున 17 అక్షరములుండును. 
ఉదా: | 
"మ. భ న త త గ 
UUU Ut! 11! UU! UU UU 


కొంతాకొం తామభ నతత  గాకాంతి సంక్రాంతి మందా 


మొదటే అక్షరమైన “కా'కును' 11వ అక్షరమైన 
'కా'కును యతి. 
| 19. కవిరాజ విరాజితము: 
1. ఇందు నాలుగు పాదములుండును. 
2. ప్రతి పాదమున ఒక “ని గణము ఆరు “జి 
గణములు అటపైన ఒక “వ' గణములుండును. 
3. 8, 14,20 అక్షరములు యతిస్టానములు. 
4. ప్రాస నియమము కలదు. 
5. ప్రతి పాదమున 23 అక్షరములుండును. 


Hf 
PIPER బో టో టో వో చట్ట 


లాలా లాలా 


‘ 
ల గ ఫ్‌ 
యు uu 
y న £7 - రన EEE 
CO 
i 
శ 
లీ 


దా : | 
స క్‌ జ జ { 
| iit TU Tur lu} | 
క్రమము. ననొక్క నకార మునాడు | 
జ జ జ వ 
జకార ములుంబ రగంగ వకా 
IU ౪9|| tur ru 


మొదటి అక్షరమైన ' క్ర*కును 8,14,20 అక్షరములైన 
'కా' 'కొ' గం' లకును యతిమె(త్రి, 
20. దండకము: 

1. దండకమున ఒక పాదమే ఉండును. 

2. మొదట .స-న-హ అను గణములు తరువాత | 
కావలిసిన్ని "త' గణములుండును. లేక మొదటి 
నుండి చివరివరకు త గణములే ఉండును. చివరి 
అక్షరము గురువుండును. 

3. యతి ప్రాసనియమములు లేవు. 

4. దండకము ఎంత పాడవైనను ఉండవచ్చును. 


ఉదా: 
స న హ త త త 
UIU Ill UI UU! UU UU} 
అమరం గసన హంబు లందాది గానాండె గాదేని 


త త త త త 
A UUIl UU! UUI UU! UU! 


+ 


1 నాదింత కారంబు గానుండె లోనంద కారమ్ము 


% 
1 


Crrarrraararae 


సు YUN mr) తలుగు వ్యాకరణము ననా — —_— నాటే ఫ్‌ 


A 


నన్ను 


త త త త త న్‌ 
uu! uu! uul అలీ! UU! వ 
లిమ్మెగ _కారావ సాన్గంబు గాజెప్పి నన్‌దండ 3 

త త గ 
అలల! అలో! U 


కంబం(డ్రు దేనింగ వులో 
ఇందు మొదట సృన్మహ అను గణములున్నవి. 
తరువాత 11 తగణములున్నవి. చివర గురువున్నది 
కావున ఇది దండకమైనది. 


' 7. జాతులు 
తెలుగునందు మాత్రా గణములతోరూపొందిన పద్య 
| ములు జాతులుగా వ్యవహరింపబడుచున్నవి. జాతిపద్యము 
లందు సూర్య గణములు ఇం(దగణములు ఉండును. తెలుగున 
ఈ జాతి పద్యములు ముఖ్యముగా ఆరు. . 


1. కందము: 
1. కందపద్యమునకు నాలుగు పాదములుండును. 
2. ఇందు ఒకటవ, మూడవ పొదములందు మూడు 
గణములు రెండవ నాల్గవ పాదములందు ఐదు 
గణములు ఉండును. 


3. గాభజుస్కనల అను గణములను పద్యమునందు 
ఏ వరుసలోనైనను ఉపయోగింపవచ్చును. 


FHF. 


4. బేసి గణముగా జగణము రాకూడదు 1-3-5-7 
బేసి గణములు. 


LITTLE 


9 
(ధ్ర 


= మమమ Er) తెలుగు వ్యాకరణము స్వ పము పప న 


*' జ' గణముగాని 
రావలను. 





. రెండు, నాల్గవ పాదములలో నాలుగవ గణము యొక్క 
మొదటి అక్షరమునకు యతి చెల్లును. 


- 'ప్రాసనియమము కలదు కాని ప్రాస యతి లేదు. 
. రెండు నాలుగు పాదముల చివరి అక్షరములు గురువులై 
ఉండవలెను. 
9, మొదటి పాదాద్యక్షరము దీర్హమైన దీర్షము, హ్రస్వమైన 
(హన ముగా తక్కిన పాదాద్యక్షరములు ఉండవలెను, 
' ఉదా; 
భ నల భ 
UIU {iti ౮|| 
కందము (తిశరగ ణంబుల 











భ భ నల నల గా 
ఆ|| UII IIT 111] UU 
నందము గాభజ సనలము లటవడీ మూటన్‌ 

భ నల, భ 


Uli} . హే!!! 
బొందును నలజల  నారిటు 








గా నల నల భ గొ 
UU 11111111 అ! UU 
నాందుం దుదగురు వుజగణ ముండదు బేసిన్‌ 





2. ద్విపద: 
1. ద్విపదకు రెండు పాదములు మాత్రమే ఉండును. 






'తెలుగు వ్యాకరణము అావాహాసానాహునో కో 


షా 5 
1128 TN 
fy 


PRLS 








సె న ప పు స NNYY 


2. ప్రతి పాదమునందు మూడు ఇంద్ర గణములు ఒక 
సూర్యగణము ఉండును. 

3. మూడవ గణము మొదటి అక్షరమునకు యతి 
ప్రాసయతిఅగును. 

4. ప్రాసనియమమున్నది. 

5. రెండోపాదముల కంటు ఎక్కువ పాదములుగల 
ద్విపదను ద్విపద మాలిక అందురు. 


6. రెండు పాదములు కంట ఎక్కువ పొదములు కలిగి 
ప్రాసనియమము లేని ద్విపదను మంజరీ ద్విపద 


అందురు. 
ఉదా: 
సల సల సల హ 
110! 116! I1Ul Ul 
నడురాత్రి యరుదెంచె నరలోక నాథ 
సల భ సల హ 
110! Ul} IHU! Ul 


కడుడస్సి నాడవు కనుమోడ్తు గాక 


మొదటి గణాద్యక్షరమైన 'ని'కును మూడవ 
గణాద్యక్షరమైన 'న 'కును యతిమైతి. అట్లు రెండవ పాదములో 
'క"కును 'క'కును యతిమైత్రి. “డి (ప్రాసాక్షరము. 


3. ఉత్సాహము : 
1. నాలుగు పాదములుండును. 
2. (ప్రతిపాదమున 7నూర్యగణములు చివర ఒక గురువుండును. 
3. 5వ గణము మొదటి అక్షరము యతిస్థానము. 
4. ప్రాన నియమము కలదు. 


rrr rr Tr 


జ్‌ బ్‌ో టో ట్‌ 


గా = 
1 13ఖ్రి 
| న్స 





ఉదా : 


గల గల గల గల గల గల నగ గ 
UlU1 Ulu! Ul! Ul 111.6 
సాహ చర్య పద్మ మె(త్ర సప్త కంబు గురువు ను 
గల గల నగ గల నగ 


Ut! Ul ||! 11! 
త్సాహవృత్త మునకెచెల్లు జలజ 
నగ గల గ 
1|| Ul U 
దశవిలోభ నా 

4. తరువోజ : 


1. నాలుగు పాదములుండును. 

2. (ప్రతి పాదమున 3 ఇంద్రగణములు 1 సూర్యగణము 
మరల 3 ఇంద్రగణములు 1 సూర్యగణము మొత్తము 
8 గణములుండును. 

3. (ప్రతి పాదమున మొదటి అక్షరముతో 3,5,7 గణముల 
మొదటి అక్షరములతో యతి చెల్లును. 

4. (ప్రాసనియమము కలదు. 


ఉదా: | 
సల త భ హ సల 
i1U! Uul Ull Ul ii1ul 
నిరతంబు గానేను నీవను భేద నియమంబు 
త భ స్‌ 
UU! ౮|| 111 


| శదైక్య నిష్ట. మనకు 


1 
న్న 


ట్‌ టో, 


LPP LTLLLIIIL 


= శ హో... తెలుగు వ్యాకరణము [EEE మనీ” 


గ్‌ 5. మధ్యాక్కర : 

| 1. ప్రతి పాదమున 2 ఇంద్రగణములు 1 సూర్యగణము 
మరల 2 ఇంద్రగణములు 1 సూర్యగణము మొత్తము 
6 గణములుండును. 

2. ప్రతి పాదమున 4వ గణము యొక్క మొదటి 

అక్షరముతోయతి చెల్లును. 

3. ప్రాస నియమము కలదు. 

. నాలుగు పాదములుండును. 


















నల త గల త 
litt ~ UUI Ut UU! 
అసదృశ తేజుండు బ్రహ్మ సానీక 

నల సల హ ణ భ హా 
1||] 10|| ౮|| UT} Ul 
జనులకు గతినీవ కారుణ్య నర్వశ .రణ్య 










6. మధురాక్కర: 
1. నాలుగు పాదములుండును. 
2. (పతి పాదమున 1 సూర్యగణము 3 ఇం(ద్రగణములు 
1 చంద్రగణము మొత్తం 5 గణములుండును. 


3. చతుర్ణగణాద్యక్షరము యతి స్థానము. 
4. (ప్రాసనియమము కలదు. 











స్‌ సల భ భ నగలము 
||] ౮|| ౪౮|| ఆ|| 11|| 
జనకుండు నన్న దాతయనుభయ (తాత 







WSS 





























పు షు స స షె 


ఇందు ఒక సూర్య గణము మూడు ఇం 
గణములు ఒక చంద్రగణము ఉన ఎని. 


మొదటి అక్షరమైన “త్రి కును నాల్గవ 3 
_ గణాద్యక్షరమైన “దా'కును యతి. 


'* ఉపజాతులు 
తేటగీతి: 
1. (ప్రతి పద్యమున నాలుగు పాదములుండును. 
2. (ప్రతిపాదమున ఒక సూర్యగణము రెండు ఇంద్రగణ 
ములు మరల రెండు సూర్యగణములు ఉండును. 
3. నాల్గవ గణాద్యక్షరము యతి స్టానము. 
4. (ప్రాస యతి వాడవచ్చును. 


లౌ : .గల భ ర గల గల 
Ul ఆ|| UIU Ul Ul 
చిత్ర చిత్రప్ర భావదా శ్షీణఖ్య భావ 
" మొదటి అక్షరమైన 'చి'కును నాల్గవ గణాద్యక్షరమైన 
కై "కును యతిమైత్రి. | 


“ ఆటబెలది: 

1. నాలుగు పాదములుండును. 

2. ఒకటి మూడు పాదములలో మూడు సూర్యగణములు || 
రెండు 'ఇం(ద్రగణములుండును. రెండు నాలుగు పాదము 
లలో ఐదు సూర్యగణములుండును. 

3. నాల్గవ గణాద్యక్షరము యతి. 

4. (ప్రాస యతి చెల్లును. 

5. (ప్రాస యతి చెల్లును. 


PEFR! 3 నన్‌. 


న హ హ్‌ త భ | 
[1] Ul Ul uuUul. Ull 
ఇనగ గణత యంబు నింద్రద్వ యంబును | 

హ హ హ హ “న 
Ul ల! Ul Ul 11] 
హంస పంచ కంబు నాటి. వెలది 

లకును, రెండవపాద || 


మొదటి పాదములో 'ఇ' 'ని' 
ములో “హ''నా'లకును యతిమైత్రి. 


3. సీసము: 

సీసపద్యమునకు నాలుగు పాదములుండును. 

(ప్రతి పాదమునందు మొదట ఇం(ద్రగణములు తరువాత 

రెండు సూర్యగణములు ఉండును. 

3. (ప్రతి పాదమును రెండు చరణములుగా వ్రాయుదురు. | 
మొదటి చరణములో 4 ఇం(ద్రగణములు రెండవ || 
చరణములో రెండు ఇంద్రగణములు రెండు సూర్యగణ 
ములు ఉండును. 

4. ప్రతి చరణములో మూడవ గణాద్యక్షరము ట్‌ 
నము. 

5. (ప్రాసనియమము లేదు ప్రాసయతి చెల్లును. 

6. నాలుగు పాదములు చెప్పిన తరువాత తేటగీతిగాని 
ఆటవెలదిగాని చెప్పవలెను. 


అవను ముదు లా 


HD = 








ఉదా: 
భ స నగ సల 
౮|| 110౪ల! IItU! 110! 
ఇం(ద్రగ ణములారు నినగణం బులురెండు 


మట య లలా లం లాల లాలో 
WR DNR adhe De చంప అలం 


వ 


సు వావి తలుగు వ్యాకరణము నావి పముునినే ప్రై 





సా నానా 


Tw 


వ సనా నావా 


౮|| Till TH Ul 
పాదపా దమునను బరగు చుండు 





రా 


Tr 
టోగో భ్‌ ట్‌ 


ఇందు ఆరు ఇంద్రగణములు రెండు సూర్యగణములుం 
“డును. మొదటి చరణములో “ఇం'కును “ని'లోని ఇకును 
యతి రెండవ చరణములో ' పా*కును ' బ*కును యతిమైత్రి. 





శబ్దము పుట్టిన. విధమును వ్యుత్పత్తి అందురు. అక 
శబ్దముయొక్క అర్హమును వివరించునది వ్యుత్పత్యర్హమ। 
చెప్పవచ్చును. కొన్ని ముఖ్యమైన _శబ్దములను వాటి 
వ్యుత్సత్యర్లములును అకారాది క్రమములో (క్రింద వివరింప 
బడినవి. 


అంగజ - అంగము నుండి జన్మించినది (స్రీ 
అంగజుడు _ అంగమునందు జన్మించినవాడు - మన్మథుడు 
అంగన - మంచి అంగములు కలది (స్త్రీ 
అండజము - (గుడ్డు నుండి పుట్టినది (పక్షి 
అంబుజాతము  - నీటి నుండి పుట్టినది (పద్యము) 
అంబుధరము - నీటిని ధరించునది (మేఘము) 
అంభోనిధి - నీటికి నిలయమైనది (సముద్రము) 

1 అక్షతలు _ కృతము (నాశము) లేనివి 

1 అక్షయము - క్షయము కానిది 


SPLITS 


© 
(౪ 


ము వునా నాడే తెలుగు వ్యాకరణము అలాల న న మ 
ఇ i 


టల ల లోలో 


SIG. 


పా YN: mn] తెలుగు న్యాకరణము —_—_ యం 


NNN YSYNNN 


అచ్యుతుడు 
అజరామరము 


అజాత శ (త్రువు 


అజేయులు 
అబ్బము 
అతిథి 
ఆనఘుడు 
అనిమిషులు 
అనుచితము 
అనూరుడు 
అ(ప్రతిహతము 
అపారము 
అభవుడు 
అమరులు 
అమూల్యము 
అమృతము 
అయుక్తము 
అయోధ్య 
అవనీశుడు - 


ఏ అళోకము ' 








iD 
నాశనము లేనిది (వర్షము, 

గమనము లేనిది (చెట్టు, పర్వతము) 
ముందు పుట్టినవాడు (అన్న) 
చలనములేనిది (కొండ) 
చ్యుతినొందనివాడు (విష్ణువు) 
జరామరణములు లేనిది ఆత్మ 


పుట్టని శత్రువులు కలవాడు శత్రువులు . 


లేనివాడు (ధర్మరాజు) 
జయింపరానివారు 

నీటినుండి పుట్టినది 

తిథి నియమము లేకుండా వచ్చేవాడు 
పాపము లేనివాడు (విష్ణువు) 

కంటి రెప్ప వేయనివారు (దేవతలు) 
ఉచితము కానిది 

ఊరువులు (తొడలు) లేనివాడు 
(ప్రతి హతముకానిది 

పారము (అంతము) లేనిది అధికమైనది 
భవము (పుట్టుక) లేనివాడు 
మరణము లేనివారు (దేవతలు) 


మూల్యము లేనిది (చాల విలువైనది) 


మృతి కలిగింపనిది 

యుక్తము కానిది 

యోధులకు జయింప శక్యముకానిది 
భూమికి (ప్రభువు (రాజు) 
శోకములేనిది 

సమర్థుడు కానివాడు 


uy 
fr 


లో 
గ 
లో 
ల 
లో 
జో 
జ్‌, 
జో 
ణో 
ణో 
Pd 
యో 


పాం నరా యానా నాడ 


CTT 


| ఆంజనేయుడు 
ఆకంఠము 
ఆత్మజ అ 
ఆపాద మస్తకము ' - 


ఆబాల గోపాలము - 
ఆసేతు హిమాచలము - 


ఉతృలాక్షి ష్‌ 
ఉదకము ప్త 
ఉరగము న్‌ 
ఐహికము 2 
జాన్నత్యము 3 
కంఠీరవము య 
కందర్భ సంహరుడు - 
సంహరించినవాడు ఒ 
కుంభ సంభవుడు అ 


కడలి అ 
కమలనాభుడు a 


కములొసన - 
కమలాసనుడు - 


ఏర్‌ సమునని! NNN సం. తెలుగు వ్యాకరణము ——— షా వమ 





సితము (తెలుపు) కానిది (నలుపు) 
స్థిరముకానిది 

సురులు కానివారు ( రాక్షసులు) 
అంజినాదేవి కుమారుడు 

కంఠము వరకు 

తన నుండి పుట్టినది (కూతురు) 
పాదములనుండి మస్తకము (తల) 
వరకు 

బాలుని మొదలు గోపాలుని వరకు 
హిందూ మహాసముద్రము నుండి 
హిమాలయము వరకు 
ఉత్సలము వంటి కన్నులు గలది (స్తీ 
(ద్రవమై యుండునది (నీరు) .. 
ఉరముతో నడచునది (పాము) 
ఇహలోకమునకు సంబంధించినది 
ఉన్నతమైన భావము (అధికము) _ 
కంఠమందు రవము (ధ్వని) కలది 
కందర్పుని (మన్మధుని) 

(శివుడు) 

కుంభమందు సంభవించినవాడు 
(పుట్టిన) 

అలలు కల్లినది (సము(ద్రము) 
కమలము నాభియందు కలవాడు 
(విష్ణువు) 

కనులము ఆసనముగా కలది 
కమలము ఆసనముగా గలవాడు 


(బ్రహ్మ) 


SEDI D IBD Bd 


మ యల ల్‌ 


లశ లానపదటంాన్సూ 


SERA AEN ATT 


NEY NYY నో 
PN 


కలహభోజుడు 


కలహాశనుడు 


కళానిధి 
కర్మసాక్షి 
కొనీనుడు 

కాల కృత్యము 
కైకేయి 


కోవిదుడు 
'కారవులు 
క్మావల్లభుడు 
ఖగపతి 
గంధర్వులు 
గాంగేయుడు 
(జముఖుడు 
1జయాన 
గజాంతకుడు 


గరళ కంఠుడు. 


గోపాలుడు 
(గంథాలయము 
చంద్రశేఖరుడు 


| చక్రధరుడు 


TEER తెలుగు వ్యాకరణము 





జ్ర 
కలహమే భోజనముగా గలవాడు 
(నారదుడు) ' 

కలహమే అశనముగా గలవాడు 
(నారదుడు) 





మ యయ నన షు ల IY 


Ere, 


కథలకు నిధియైనవాడు (చంద్రుడు) 


కర్మకుసాక్షి (సూర్యుడు) 

కన్యకు పుట్టినవాడు 

కాలమందు చేయదగినపని 
నల్లనివాడు 

కేకయరాజు కూతురు (దశరధుని 
భార్య) 
సర్వమును తెలిసినవాడు, పండితుడు 
కురువంశమున పుట్టినవారు 
భూమికి భర్త 

పక్షులకు రాజు (గరుత్మంతుడు) 
గానము ధర్మముగా గలవారు 
గంగయొక్క కుమారుడు (భీష్ముడు) 
ఏనుగు ముఖముగా కలవాడు 
ఏనుగువలె నడచునది (స్ర్తీ 
గజాసురుని అంతమొందించినవాడు 
(శివుడు) 
గరళము (విషము) కంఠమందు కలవాడ 
గోవులను పాలించువాడు (కృష్ణుడు) 
(గంథములకు నిలయమైనది 
చంద్రుడు శిరస్సున కలవాడు 
చక్రము పాణియందు కలవాడు 


sss sn 


ఇ 
గు 
ననున” 





లా తాలతాంచాలనలన్ళా 
నో, 


ag 


చక్రాయుధుడు - చక్రము ఆయుధముగా గలవాడు 








(విష్ణువు) 
చపలాక్షి - చంచలమైన కన్నులుకలది 
చిత్రాంగుడు - చిత్రమైన అంగము కలవాడు 
జగదీశుడు - జగమునకు ప్రభువు (నారాయణుడు) 
జడధారి - జడను ధరించువాడు (శివుడు) 
జనక తనయ - జనకుని కూతురు (సీత) 
జననాథుడు - (ప్రజలకు నాథుడు (రాజు) 
జలదము - నీటి నిచ్చునది ( మేఘము) 
జలధరము - జలమును ధరించునది (మేఘము) 
జలాశయము - జలము నిలుచుచోటు (కొలను) 
జానకి - జనకుని కూతురు (సీత) 
జాహ్నవి - జహ్ను మహర్షి చెవినుండి పుట్టునది 
(గంగు 
తనూజుడు . - శరీరము నుండి పుట్టినవాడు (కొడుకు 
తుహిన కిరణుడు - మంచు కిరణము కలవాడు (చంద్రుడు 
త్రినేత్రుడు - మూడు నేత్రములు కలవాడు (శివుడు) 
త్రిపథగ - మూడు మార్గాలలో వెళ్ళునది (గంగు 
దశకంఠుడు - పది కంఠములు కలవాడు (రావణుడు, 
దశముఖుడు - పది ముఖములు కలవాడు (రావణుడు) 
దశరథుడు - పది రథములు కలవాడు 
దానవులు - 'దనువు' వంశములో పుట్టినవారు 
(రాక్షసులు) 

దాశరథి -- దశరథుని కుమారుడు (రాముడు) 

[1 దిక్బాలకులు - దిక్కులను పాలించువారు 

[ దిగంబరులు - దిక్కులే అంబరముగా గలవాడు 

| (మునులు) 


Pe కళ AN గరగలు బు ఆ SEINE RNIN: 


FISD 


CIF TLL BILL ILLL 


స్ట్‌ 
బస ము షు షు యమ న్‌నే ———— 12} 
= పీ డు 


% 


క్రూ వాడ రాడా 


డీపావళి 
దేవపతి 
దేహము 
దైత్యులు 
(ద్రోణుడు 
(ద్రౌపతి 
నగము 


- 


నాగభూషణుడు - 


నాగరికులు 
నాస్తికులు 
తంబి 
రిరక్షరులు 
నిర్ణరులు 
నీలగళుడు 
నీల(గ్రీవుడు 


నిశాచరులు 
పంకజము 


పుండరీకాకుడు - 


పక్షీ 
పతివ్రత 


పద్మనాభుడు - 
పద్మనాభుడు 


oo —————— తెలుగు వ్యాకరణము — చ స సు ఇ ము 





FEN 


దీపముల యొక్క వరుస 

దేవతలకు రాజు (ఇంద్రుడు) 
దహింపబడునది 

దితి కుమారులు (రాక్షసులు) 
(ద్రోణము (కుండ) నుండి పుట్టినవాడు 
(ద్రుపదుని కూతురు 

గమనము లేనిది (కొండ) 

పాములు అలంకారముగా గలవాడు 
(శివుడు) 

నగరమున నుండువారు 

అస్తికత్వము లేనివారు 

గొప్ప పిరుదులు గలది (స్రీ 

అక్షర జ్ఞానములేనివారు 

ముసలితనము లేనివారు (దేవతలు) 
నల్లని గోళము కలవాడు (శివుడు) 
నీలమైన (గీవము (మెడ) కలవాడు 
(శివుడు) 

రాత్రియందు చరించువారు (దేవతలు) 
పంకము (బురద) నుండి జన్మించినది 
(పద్మము) 

పుండరీకము వంటీ అక్షులు (కన్నులు) 
కలవాడు (విష్ణువు) 

పక్షములు (రెక్కలు) కలది 
పతిసేవయే (వ్రతముగా గలది (స్త్రీ 
పద్మము నాభియందు కలవాడు (విష్ణువు) 
పద్మము నుండి పుట్టినవాడు ((బహ్మ) 


PIPL ట్ట ల్‌. 


అక్ర వాలా లా? 


(ట్ర 


NNN NC NN 


న్ని 
























| పద్మాకరము 


పద్మాక్షి 


పద్మాక్తుడు 
, పద్మాసన 


పాండవులు 
పాంధుడు 
పారంగతుడు 
పార్వతి 
పార్టుడు 
పాలాక్షుడు 


| భూతాధిపతి 
1 భూదేవుడు 


పప స ప న యయ య 


పవన _పు(త్రుడు. 


| భూతనాథుడు 






(సూర్యుడు) 
పద్మములకు ఆకర (నిలయ) మైనది 
(సరస్సు) 

పద్మములవంటి కన్నులు కలది 
పద్మముల వంటి కన్నులు కలవాడు 
(విష్ణువు) 

పద్మము ఆసనముగా గలది (లక్ష్మీ) 
పవనుని కుమారుడు (భీముడు) 
పాండురాజు కుమారులు 

దారిన పోవువాడు (బాటసారి) 
అంతమును(గహించినవాడు (పండితుడు) 
పర్వత రాజ కుమార్తె 

పృథయొక్క కుమారుడు 

పాలమందు అక్షీకలవాడు శివుడు 

పశ్చిమ దేశ నివాసులు 

పట్టు వ(న్రములు ధరించువాడు (విష్ణువు) | 
కట్టబడునది 
పడగగలది (పాము) 

ఫల్గుణీ నక్షత్రమున పుట్టినవాడు 
భాగీరథ్టునిచే తేబడినది (గంగ) 
భృగువంశమున పుట్టినవాడు (రాముడు) 
భరింపబడునది (పత్ని) 

భూతములకు నాథుడు (శివుడు) - 
భూతములకు అధిపతి (శివుడు) 
భూమిపై దేవునివలె ఉండువాడు 


ప న ప ను ను 






| రత్నాకరము  - 
రాధేయుడు - 
రామాయణము - 
రాముడు - 
లఘు పతనము - 
లతాంగి - 
లతాంతము - 
_ వజ్రదేహుడు - 





| వనజగంధి 


పస స స స షు న యు 





శూ 










భూమికి పతి (భర్త) (రాజు) 
భూమిని పాలించువాడు (రాజు) 
భూమికి భర్త (రాజు) 

భూసురులలో ఉత్తముడు 

చేపవంటి కన్నులు. కలది (స్తీ) 
మనస్సును హరించునది 

లక్ష్మీదేవి భర్త (విష్ణువు) 

మానమే ధనముగా కలవాడు 
మనువువలన పుట్టినవాడు (వరుడు) 
మనముల వంటి కన్నులు కలది (స్త్రీ 
మోక్షము నొసగువాడు (విష్ణువు) 
మూడు కన్నులు కలవాడు (శివుడు) 
మౌనముగా నుండువాడు 

నల్లని వేషముకలవాడు ( రాముడు) 
యోజన దూరము వ్యాపించు సుగంధ; 
కలది ( సత్యవతి) 

రత్నములకు నిలయము (సము(ద్రము) 
రాధ కుమారుడు (కర్ణుడు) 
రామునియొక్క అయనము 
రమింపజేయువాడు 

తేలికగా ఎగురునది (పక్షి 

లతవంటి అంగములు కలది (స్తీ 
లతకు అంతమున ఉండునది (పుష్పము 
వ(జమువంటి దేహము కలవాడు 
(దుర్యోధునుడు) 

వనజమువంటి గంధము కలది (స్త్రీ 




































ETRE, 


వారాశి 


గల 


వనజనే(త్రి 


వారణము e 


వారిజాకులు అ 


వాయునందనుడు - 


వాసుదేవుడు అ 


వాహిని 


విద్యార్షి న 
వృకోదరుడు జ 


వైనతేయుడు క 


వ్యాఘ్రము క 
శరణాగత రక్ష - 


కుడు 


శరీరము = 
శీతకరుడు జ 
శూలాయుధుడు - 


| శోభనాంగి - 
| శౌరి 
1 సంజీవని ఖు 


1 
i 


ననన 





వనజము (పద్మము) వంటి నేత్రములు 
కలది (స్త్రీ 

శత్రుబలమును వారించునది (ఏనుగు) 
నీటికి నిలయమైనది (సముద్రము) 
పద్మముల వంటి కన్నులు కలవారు 

( స్రీలు) 

వాయుదేవుని కుమారుడు (ఆంజనే 
యుడు) 

వసుదేవుని కుమారుడు (కృష్ణుడు) 
వాహనములు (గుర్రములు) కలది 
(సేన) 

విద్యను అర్జించువాడు (శిష్యుడు) 
వృకము (తోడేలు) వంటే ఉదరముకల 
వాడు (భీముడు) 

వినతయొక్క కుమారుడు ( గరుత్మం 
తుడు) 

వాసన చూచునది (పులి) 

శరణన్న వారిని రక్షించువాడు 
(రాముడు) 

శుష్మించునది 


స 


యగ యయ లయల 


చల్లని కిరణములు కలవాడు (చం(దుడు) 


శూలము ఆయుధముగా కలవాడు 
(శివుడు) 

శోభనమైన అంగములు కలది (స్త్రీ 
శూరుని వంశమున పుట్టినవాడు 
జీవింపజేయునది 


mn తెలుగు వ్యాకరణము — — —_— —_్చ హో కో 


ళ్శ 


ల్ల 
PLT LLLLLLISLD 


ల 


వాహానాల 


ల్‌ టో! 


శ 
ఇ 
ఇ 
శ 


కేన 


సుందరాంగి 
సమవర్తి 
సహ(స్రాక్షుడు 
సహోదరులు 


సాగరము 


సుకృతము 
సుపర్షుడు 
సుబుద్ధి 
సుయోధునుడు 


సురపతి 
సువర్షము 
సౌబలుడు 
హరిణాశ్నీ 
హలాయుధుడు 


హుతాశనుడు 


"హైమవతి " 





NNN" టక తెలుగు వ్యాకరణము ననా నమమ 





125} పు... 


సుందరమైన అంగము కలది (స్త్రీ 
సమానముగా వర్తించువాడు (యముడు) 
వేయి కన్నులు కలవాడు (ఇంద్రుడు) 
ఒకే ఉదరమున జన్మించినవారు 
(అన్నదమ్ములు) 

సగరకుమారులచే త్రవ్వబడినది 
(సముద్రము) 

బాగుగా చేయబడినది (పుణ్యము) 
మంచి రెక్కలు గలవాడు (గరుడుడు) 
మంచి బుద్ధికలవాడు 

బాగుగా యు చేయువాడు 
(దుర్యోధనుడు) 

సురులకు రాజు (ఇంద్రుడు) 

మంచి వర్షము కలది 

సుబలుని కుమారుడు (శకుని) 
హరిణి (లేడి) కన్నులు కలది (స్త్రీ 
హలము (నాగలి) ఆయుధముగా కల 
వాడు (బలరాముడు) 
హోమద్రవ్యములు ఆహారముగా 
గలవాడు (అగ్ని) 

హిమవంతుని కూతురు (పార్వతి) 


లయ RA 


ఆజాలలాణలాంలలనాలాలాలా 


2 
వగ 
లో 






ఒకే అర్థమునిచ్చు వివిధ పదములను పర్యాయపదములు 
(అందురు. వీటిని తెలుసుకొనుట వలన ఒకే అర్థముగల 
[వివిధ పదముల పరిచయము కలుగును. విద్యార్థుల 
'కుపయోగకరమైన కొన్ని ముఖ్యమైన పదములును వానికి 
iN పర్యాయ పదములును 'వ్రాయబడుచున్నవి. 


'అరకురార్పుణము : ఆరంభము, (ప్రారంభము, (శ్రీకారము, 
మొదలు, ఆముఖము, సమారంభము. 


|అంగలార్చు : ఆరాటపడు, అలమటించు, దుఃఖించు, తల్లడిల్లు. 
|అం(ఘై: కాలు, పాదము, అడుగు, చరణము. 

అధికారి : అధినేత, దొర, పాలకుడు, అధిపతి, అధ్యక్షుడు. 
అభ్యాసము: శిక్ష శీలము, సాధన, పరిశ్రమ, అభ్యసనము, 
, అలవాటు. 

అల్లకల్గోలము : గందర గోళము, కలవరము, అలజడి, 
| కత్లోలము. 


చారము: సంప్రదాయము, ధర్మము, అనుష్టానము, 
మరియాద, పాడి. 





ఆజ్ఞ : ఉత్తరువు, సెలవు, ఆనతి, శాసనము, అనుమతి, 
| ఆదేశము. 

|ఆపద: గండము, అగచాటు, ఇడుము, కష్టము, క్లేశము, 
పీడ, ప్రమాదము, కీడు, చిక్కు. | 





TAA SDRED EM 


Carrara 


‘ss NYNNNNSNSN- on తెలుగు వ్యాకరణము వాడారా రరర రారారా రాతర 


ఆవ: మొదవు, కపిల, ధేనువు, సురభి, పావని, న. 
మాహేయ, గోవు, పయస్విని. | 
ఆశీర్వాదము : ఆశీస్సు, ఆశీర్వచనము, నాంది, స్వస్తి. 


ఆహ్వానము : పిలుపు, ఆహుతి, సంబోధన, ఆక్రందన. 
ఇల్లు: గృహము, ధామము, ఆవాసము, ఆలయము, | 
స్వగ్భృహము, కొంప, భవనము. | 


ఈశానము: రుద్రభూమి, మరుభూమి, వసకాడు, (ప్రేతవనము, 
పరేతభూమి. 


ఉదాహరణము: నిరూపణము, ఉపవృత్తి ప్రామాణ్యము, | 
ఉదాహృతి. 

ఉప్పు: లవణము, క్షారము, కటకము, 

బుషి: తాపసి, ముని, సాధువు, జడధారి, తపస్వి. 


ఎల్లప్పుడు: సర్వదా, నిత్యము, కలకాలము, సతతము, | 
అనవరతము, అహర్నిశము, ఎల్లకాలము. 


ఏనుగు: ఇభము, హస్తి సారంగము, గజము, కరేణువు, | 
కుంజరము, దంతి, మాతంగము, వారణము, సింధువు. 3 


ఓదార్చు: సాంత్వము, అనునయము, ఊరడింపు, లాలన, | 
బుజ్జగింపు, ఉపశాంతి. 


కట్నము : శుల్కము, వరదక్షిణ, అరణము, వీడు. 
కడుపు : కుక్షి ఉదరము, పొట్ట, కంజరము. 


1 కన్ను: చక్షువు, లోచనము, అక్షిన, నయనము, ఈక్షణము, | 
. అవలోక్యము. 





స 


CESARE Py 


టోటో బ్‌ లో టో టోల్‌ 


PRAT 


be NANNY: weer తెలుగు వ్యాకరణము [తవ వావ వవవయమపా 


భభమ మెమమనునునును! 








స్ట 129 bs 3 NNN NNNANNN 
కరరారము: క(ప్రము, కుముదము, నెల, ముక్తాఫలము 


హిమాంశువు, శ్వేతధామము. 


కలువ: ఉత్సలము, కువలయము, పున్నాగము, తోవ, 
కపాలము. 


కవచము: ఆయుక్తము, తొడుగు, వారణము, కవసము. 


కాంతి: వెలుగు, మినుకు, (ప్రకాశము, ద్యుతి, (ప్రతిభ, రవణము, 
రోచిస్సు 


కాముకుడు : శృంగారి, కామాచారి, స్త్రీపరుడు, కామి, వలకాడు. 
కాయ: కసురు, శలాటువు, పసరుకాయ. 


కారణము: హేతువు, తర్కము, నిమిత్తము, మిష సాకు 
వంక, భంగి. 


కీర్తి: ఖ్యాతి, ప్రతిష్ట యశము, (ప్రకాశము, ప్రశస్తి నెగడ్డ 
పేరు. 


కూతురు : అంగజ, కుమారి, తనయ, సుత, పుత్రిక, తనూజ. 


కొడుకు: సుతుడు, నందనుడు, కుమారుడు, తనయుడు, 
అంగజుడు, పు(త్రుడు, ఆత్మజుడు. 


కోపము: (క్రోధము, ఆగ్రహము, ఉద్రేకము, కినుక, అలుక, 
నెగులు, చిందు, రోషము. 


(క్రమము : అను(క్రమము, యర్ధాక్రమము, సరలి, పదకము, 
తరువాయి. 


త్షణము: లిప్త మాత్ర, (త్రుటి, ముహూర్తము. 
(గ్రంధము : పుస్తకము, వహి, పొత్తము, కితాబు. 


ప 


ARITA A 


దానా 


[1 చర్మము: తోలు, తాట, తొక్క అజనము. 


తండ్రి: జనకుడు, అయ్య, నాన్న, పిత, పితరుడు. 


తామర: పద్మము, అంబుజము, అరవిందము, సరసిజము, 
సరోజిని, కంజాతము, రాజీవము. 


త్రాడు: పాశము, చామము, రజ్ఞువు, బంధము, వటము. 
దేవాలయము : ఆలయము, నగరు, కోవెల, గుడి. 


దేశము: వర్షము, రాష్ట్రము, రాజ్యము, సామ్రాజ్యము, పాళెము, 
నీవృతము. 
ధనము: ఆదాయము, డబ్బు, సొమ్ము, అర్దము, నగదు, 
దుడ్డు, (ద్రవ్యము, సొత్తు, లెక్క, కాసు, పైకము. 
నారదుడు: కలహాశనుడు, త్రిలోకసంచారి, కలహ భోజనుడు, 
దేవలుడు, కలహప్రియుడు. 
నేడు : ఈనాడు, ఈప్రొద్దు, ఈరోజు 
పండితుడు: అభిజ్ఞుడు, కవి, కోవిదుడు, ధేమతుడు, 
విద్వాంసుడు. 
"పెండ్రి : వివాహము, పాణి(గ్రహణము, మనువు పరిణయము, 
స్వీకారము, కళ్యాణము. 
పన్ను: కష్టము, పుల్లరి, సుంకము, కూలి, శిస్తు శుల్కము, 
ఇల్లరి. 
పరిశోధన : విచారించు, పలికించు, సోదించు, అరయు, ఎంచు, 
ఒరయు. 


| సరిశోధకుడు: పరీక్షకుడు, శోధకుడు, _ విచారకుడు, 
i పరిశీలకుడు. 





తెలుగు వ్యాకరణము 











"సము: దుష్కృతము, కీడు, కొడిమె, అఘము, కలక, 
దోషము, దురితము. 


ల్లి : బిడాలము, మార్జాలము, వ్యాఘ్రాదము, (త్రిశంకువు 
సాణము : ఓవము, ఉసురు, సత్త్వము, ఊపిరి, అసువులు 


౨లము : కార్యము, శక్తి సత్తువ, ఓపిక త్రాణ, కడిమి, 
అలవు, విక్రమము. 
ముద్ది: ప్రతిభ, ప్రజ్ఞ ప్రాజ్ఞ ధౌ, ప్రజ్ఞానము మనీష 
బహ్మ ; విధాత, కమలగర్భుడు, చతుర్ముఖుడు హంసవాహ 
నుడు, చతురాననుడు, కంజాతుడు కమలాసనుడు, 
నలువాయి, సృష్టి కర్త 
భక్తి: బత్తి సేవ, ఇమ్ము, విరాళి, సారత్వము పోరామి. 
భర్త: వల్లభుడు, ప్రాణేశుడు, ఈశుడు, పతి ధవుడు, నాధుడు 
భార్య: అర్థాంగి, సతి, ఆలు, ఇల్హాలు, కళత్రము పత్ని, 
గృహిణి. 
భోజనము: విందు, భుక్తి కడుపు, అన్నము ఓగిరము, 
బోనము, భిక్ష పబ్బము 
మనస్సు: హృదయము, ఉల్లము, మనము, ఎరచిత్తము, ఎడద, 
అంతరంగము, డెందము. 
మాట: వాక్కు, పలుకు నుడి, ఉకిత, వనము ఆలాపము, 
సుద్ది భాషణము 
ముఖము : మూతి, వదనము, మొకము, మోము. 


NNN స సు స య. 


గ మెరుపు: సౌదామిని, అంబరాంశువు, నీలాంజన చంచల, 
అశని, మేఘవహ్ని 


మేఘము: అబ్బము, వారి దము, పర్దన్యము నీరదము, 
జలధరము, పయోధరము 


మేనము : అవాక్కు, అభాషణము 


యముడు : ధర్మరాజు, సమవర్తి కాలుడు, పాశి మృత్యువు, 
మహిషవాణనుడు, శమనుడు. 


యుద్దము : రణము, సంగ్రామము, తగవు పోరు, సమరము, 
. భండనము, వైరము వి(గ్రహము. 


రక్షణ : శరణు, త్రాణము, రక్క అభయము, కాపుదల 

రహస్యము: గూఢము, గుప్తము, మంతనము, మర్మము 

ష చాటు, గోపనము 

రొత్రి; అసుర, రజని, నిశీధము, నిసి, యామిని అంజనము, 
మాలతి 

రైతు: సేద్యకాడు, కుటుంబి, కర్షకుడు, హాలికుడు 
కృషేవలుడు, కాపు 

రోగము : అనారోగ్యము, జబ్బు, అస్వస్టము, నలత వ్యాధి, 

సుస్తే అపాటము 


వరుస: అంచె, సరణి, దొంతర, (క్రిమము, వళబారు, (శ్రేణి, 
బొత్తి సరణి. 


వర్తకుడు : వ్యాపారి, వణిజుడు, శ్రేష్టి వ్యాపారస్తుడు సెట్టి, 
{ వ్యవహారి 





భవనపు వావ 





వస్త్రము : అంబరము, శతు వలువ, క్షోక్ష, గుడ్డ శాటి 





సుమను నును యు 


వార్త: కబురు, గాడ, వర్తమానము, సొద, సంగతి 


ప్యారా 
వ, 


విద్యార్థి: పాధకుడు, అద్యౌత, పాఠనుడు, అభ్యాసి 


విధము: ఒరవు, సొంపు, సూటి, (క్రియ, (క్రమము దారి, 


వెరవు, మార్గము. 

వినోదము: వేడుక, హొయలు, వింత 

విమర్శ: సమీక్ష పరామర్శ, అవలోకనము, విచారణ, చర్చ, 
ఆవమర్శము. 


విష్ణువు: శౌరి, హిరణ్యగర్భుడు, అనంతుడు గోవిందుడు 
వైకుంఠుడు, చక్రాయుధుడు పన్నగశయనుడు, జనా! 
నుడు, అక్షరుడు, (శ్రీనివాసుడు, పద్మగర్భుడు. 

వైతాళికుడు : (ప్రబోధకుడు, ఉద్చోధకుడు, ఛాత్రికుడు 

శపధము : (వ్రతము, బిట్టు, బాస, పూనిక, (ప్రతిన పంతము, 
ప్రతిజ్ఞ 

శరీరము: అంగము, బొంది, మేను, వి(గ్రహము, ఒడలు, 
దేహము 


నివుడు : గరళకంఠ్సుడు, త్రినేత్రుడు, శూలపాణి ఈశ్వరుడు, 


జటొాధారి, చం(ద్రశేఖరుడు, నశాంకమాళి 


శుభము : క్షేమము, స్వస్తి మంగళము, అభ్యుదయము 


కల్యాణము, లెస్స 


ed 


సంఖ్య : లెక్క, అంకము, సంజ్ఞ 


SFIS వంటాయన 


f 


టో = తెలుగు వ్యాకరణము దడాల షష 


యు 


ల డ్‌ 


థ్రీ 
ట్ర వానను 








EDs న 
సంభాషణ: ముచ్చట, సంవాదము, రచ్చ, గోష్టి 
పరిభాషణము, జలృము 


హవాను 


తో 


లా ాాశాడాతాానట్ళా 


తోయ ల్‌. 


సమయము : ప్రొద్దు, సందర్భము, కాలము పూట, అదను 


సమీపము: సరసన, సాన్నిధ్యయము, కెలను, దరి దగ్గర, 
దాపు, సన్నిధి, అందుబాటు 


సముద్రము : కడలి, అంబుధి, అంభోరాశి, మకరాలయము, 
రత్నాకరము, సాగరము, పయోనిధి. 


సృష్టి; కల్పనము, సర్గము సృజన, అభిసర్లము 
స్వర్గము: దేవలోకము, నాకము, సురలోకము స్వరాజ్యము, 
ఆ పరలోకము, చదలు సుఖము. 


స్నేహితుడు: మిత్రుడు, మైత్రుడు, హితవరి, సచివుడు, 
నేస్తము, చెలిమికాడు, నెచ్చెలి అప్పుడు, ఇతవరి 


హారతి: నీరాజము, ఆ రాత్రి, నివాళి, ఆ రాత్రికము 





సాధారణముగా ఒక పదమునకు ఒకే అర్థముండును. 

కాని కొన్ని పదములకు ఒకటి కంటు ఎక్కువ అర్థములుండును. 
అట్టు పదములకానల అనేక అర్హములను “ నానార్థములు ' అని 
అందురు. ఒక పదమునకు రెండుగాని అంతకు మించి కూడ 

| అర్థములుండవచ్చును. కొన్ని ముఖ్యమైన పదములకు 
నానార్థములు ఈ క్రింద ఈయబడుచున్నవి. వీటిని చదువుట 


శె 
గ 
~ 
ఇ 
శ 
శ 
ఖే 
MX 


1 వలన వివిధ పదముల పరిచయము కలుగును. 


LTTE 


fr 


స్ట NN - తెలుగు వ్యాకరణము ద — — — — — — ంంబంబబంటబపటబపనో” 


ఫక్తు నకును కనన] 


| అంకము: నాటకభాగము, స చిహ్నము, అంకె 
అంగము : శరీరము, ఉపాయము, భాగము, అవయవము 
అంటు : మైల, తాకు, నేలపైపాతిన కొమ్మ. 

అంబ: తల్లి పార్వతి, అంబిక 

అంబకము: బాణమై, కన్ను 


అంనురము : ఆకాశము, వ్యసనము, వ(స్త్రము 





అతయరము: ఓం కారము, తపస్సు, ధర్మము, వర్షము యజ్ఞము 
అని: చెప్పీ, యుద్ధము, సేన, అన్ని, ప్రసిద్ది. 
అనువు: అనుకూలము, తీర్చు, అవకాశము ఉపాయము, 
విధము 

అబ్రము : మేఘము, సంవత రము 
అ(భ్రకము : రెల్లుగడ్డి, మబ్బు, కర్పూరము, స్వర్గము, ఆకాశము 
అమృతము: సుధ, పాలు, నీరు, నేయి 
గంగ: నది, గోదావరి, నీరు, గంగానది 
గతి: నడక, వలె, స్టితి 


గలము: జాతి, సమూహము, సమాజము, అక్షర 
సముదాయము 


|గాత్రము: కంఠము, దేహము, అవయవము 


తమన వతు తా నామం ంను నవకవి అతడా 


'గుణము : స్వభావము, వింటినారి 
గురువు: బృహస్పతి, ఉపాధ్యాయుడు, తండ్రి తాత, అన్న 


వపవావవవవావవా తెలుగు వ్యాకరణము 








ఈ 


నిరజ: నీటిలో పుట్టినది, తామర ముత్యము 


ననన) 


పుండరీకము : పెద్దపులి, తెల్ల తామర, మామిడిపండు తర్లము; 


mr 
యో ట్ట ల్‌ టో ల 


పక్షము: రెక్క, 15 దినముల కాలము, ప్రక్క అర్ధదేహము, 
సమూహము 


సదము : పాలు, శబ్దము, పాదము 

పాడి: తీర్చు, ధర్మము, వివాదము, తగవు, న్యాయము 
పాదము : కాలు, పద్యపాదము, నాలుగవ వంతు 
పితామహుడు? బ్రహ్మ, తాత 

పుణ్యము: ధర్మము, నీరు, బంగారము, పుష్పము 
పురము : పట్టణము, శరీరము, ఇల్లు, మేడ 

పూట: దినము, సగము, పూచి 

"పీరు: నామము, ప్రసిద్ధి పెద్ద నగ 

| ప్రవాహము: వరద, పారుదల, ధార, ఉత్తమాశ్వము ' 
ప్రాణము : ఊపిరి, గాలి, ఉసురు, బలము, హృదయము 
ప్రియము: వెల, (పీతి, ఇష్టము, 'ఎక్కువైనది. 

ప్రీతి: సంతోషము, ఛందస్సులో ఒకటి మన్మథుని భార్య 


బలము: సత్తువ, దేహము, రక్షము, లలత రను శక్తి 
సైన్యము, దండు. 


+ భంగము: అల, అవమానము, ఆటంకము విరచుటు. 
భరణము : పోపించుట, కూలి, భోజనము మోయుటు. 


రో లాలా య యయ 


ప ష— తెలుగు వ్యాకరణను = కుక సామ 








యాత 39కి 


భాష: మాట, వివరణము, సరస్వతి. 


మనను. 


f 


9 


భుాతము : (ప్రాణి, కడచినకాలము, సత్యము, ఎశాచము, 
గతకాలము. 


డాం సంాలాలాళ్ళు 
జోల ట్‌ టో ట్‌ య్‌ 


భూరి: బంగారము, గొప్ప. 

మండలము : నలుబదిదినములు, బింబము, జిల్లా. 

మది: మనస్సు, కోరిక, తెలివి. 

మాంసము : కాలము, పురుగు. 

మూనము ; కొలత, అభిమానము. 

మార్గము : త్రోవ, పద్ధతి, పరిశీలన, ఉపాయము. 
మాలిక: పుష్పములదండ, రాజగృహము, విరజాజిచెట్టు. 
ముఖము : నోరు, విధము, మొగము. 

ముని: బుద్దుడు, బుపేశ్వరుడు, మామిడిచెట్టు. 

మేలు: ఉపకారము, పుణ్యము, శ్రేష్టత, న్యాయము, అందము, 
మౌళి: కిరీటము, కొప్పు, శిరస్సు, జటాజూటము. 
యుగము : జంట, వయస్సు, కాలము. 


రంగము : యుద్ధభూమి, నృత్యము, రంగు, నాట్య ప్రదర్శన 
స్థలము. 


రంధ్రము : కన్నము, నింద, తప్పు, నవసంఖ్య. 
రతి: సంభోగము, అనురాగము, మన్నథుని భార్య. 
రత్నము : మణి, వజ్రము, అమూల్యమగు వస్తువు, నీరు. 


ట్ట ల్‌ లో ట్‌. 
లట శయ వానానాయానావానాన 
౮ 


” 
వగ 


"సవ ANY: rr తెలుగు వ్యాకరణము  — — — — — మహవననపవపపవషవే - 


అటో 








రథము: తేరు, రెల్లు, శరీరము, పాదము. 
రసము: ద్రవము, నీరు, పాదరసము, నవరసములు. 
| 

రొజు: చంద్రుడు, (ప్రభువు, క్షత్రిముడు ఇం(ద్రుడు. 


రూపు: ఆకారము, దేహము, చక్కదనము, నిజము. 


‘i 


(లీల: ఆట, వినోదము, పోలిక, సాగసు, చులకన. 


"లోకము: జగత్తు, జనము, చూపు, గుంపు. 
, వంశము : కులము, వెదురు, సమూహము. 
' వనము : నీరు, అడవి. 


| 


వాహిని: సైన్యము, నది. 
' విభుడు; శివుడు, (ప సర వ్యాపకుడు, (బహ్మ. 
| భు వుడు, ప్రభువు, సర్వవ్యాప (బబ్య్మొ 


"విరోధము: పగ, ఎడబాటు, అడ్డంకి, ఒక అలంకారము.. 
'విషయము: సమాచారము, దేశము, ఇంద్రియము 
| వీధి: త్రోవ, పంక్తి వాడ, నాటకభేదము. 





 వెరవు : విధము, తగినది, తగిన విధము, (బ్రతుకుతెరవు. 
'శరము: బాణము, రెల్లు, నీరు. 

| నిమ్స్‌ ; నెమలి, బాణము, అగ్ని సిగగలవాడు. 

' సత్యము: నిజము, మంచితనము, ఒట్టు కృతయుగము. 
"సిరి: సరస్వతి, సంపద, లక్ష్మి, విషము, సాలిపురుగు. 


। సొమ్ములు : నగలు, పశువులు, డబ్బు. 


ప తెలుగు వ్యాకరణము —_— హాకా 


, వృషభము: ఎద్దు, పుణ్యము, నెమలిపింఛము, వృషభరాశి. 


ర్‌ 
sop పకపక]! మై! 


యల్‌ బో ద్‌ గో AM 


Ye 
బలో టగ్‌ 


ఫీ 


ఒక శబ్దమునకు వ్యతిరేకార్థమును తెలుపు శబ్దమును 
వ్యతిరేకార్గక శబ్దమందురు. కొన్ని ముఖ్యమైన శబ్దములు వాటి 
వ్యతిరేకార్థాక శబ్దములు ఈ క్రింద వ్రాయబడినవి. 


అదృష్టము 
అధికారము 
అనుకూలము 
ఆదరణ 
ఆనందము 
ఆశ 
ఆసక్తి 
ఇష్టము 
ఉత్తమము 
ఉదయము 
ఉన్నది 
ఉపయోగము 
ఎగువ 
ఏకము 
కఠినము 
కలిమి 
కార్యము 
కృతి 
అధికము 


STII... 


దురదృష్టము 
అనధికారము 
ప్రతికూలము 
నిరాదరణ 
విచారము 
నిరాశ. 
అనాసక్తి 
అనిష్టము 
అధమము 
అస్తమయము 
లేదు 
నిరుపయోగము 
దిగువ 
అనేకము 
మృదుత్వము 
లేమి. '' 
అకార్యము 
వికృతి. 
అల్పము 





అధిరోహణము 

ఆధారము 
ఆరోగ్యము 
, ఆశ్రయము 
ఆస్తికుడు 
ఉచితము 

- ఉత్సాహము 
ఉద్యోగము. 
ఉపకారము 
ఎగుడు 
ఎత్తు 

ఐక్యత 
కలయిక 
కాంతి 
కూడిక 

' కషయము 
గమనము 
గెలుపు 
జయము 
తగ్గు 
తరచు 
తృప్తి 
దుర్మార్గము 
దృశ్యము 
ధర్మము 

































NANNY 


అవరోహణము 
నిరాధారము 
అనారోగ్యము 
నిరాశ్రయము 
నాస్తికుడు . 
అనుచితము 
నిరుత్సాహము' 
నిరుద్యోగము 
అపకారము 
దిగుడు 

పల్లము 
అనైక్యత 


ఎడబాటు 


చీకటి 
తీసివేత 
అక్షయము 
నిరమనము 
ఓటమి 
అపజయము 
హెచ్చు 
అరుదు 
అసంతృప్తి 
సన్మార్గము 
అదృశ్యము 
అధర్మము 
నేల 


NANNY 


న్యాయము 
పరుషము 
పురోగమనము 
పైన 
పొదుపు 
ప్రమత్త 
(ప్రియము 
బహిరంగము 
భయము 
భాగ్యము 
గుణము 
చిన్న 
జ్ఞానము 
తప్పు 
తీవ్రము 
దీర్హము 
దూషణ 
ద్వేషము 
ధైర్యము 
నిజము 
నిగ్రహము 
నీతి 
పరిమితము 





అనాగరికత 


ఉన్నతము 
అన్యాయము 
సరళము 
తిరోగమనము 
(క్రింద 

ఖర్చు 
అ(పమత్ర్త 
అప్రియము 
రహస్యము 
నిర్భయము 
దారిద్రము 
అవగుణము 
పెద్ద 
అజ్ఞానము 
ఓప్పు 
మందము 
'హన్వము 
భూషణ 
(ప్రేమ 
అరధైర్యము 
అబద్దము 
అను(గహము 
అవినీతి 


అపరితము 





పు ప మస యె 









శత్రువు 
శిక్షణ 
అవలక్షణము ' 
అపాస్తవము 
అవిద్య 
(ప్రశంస 
అవివేకము 
అశక్తి 
అశాంతి 
సంతోషము 
విజాతి 
అసత్యము 
అసభ్యత 
అసహజము 
అసహ్యము 
విముఖము 
విదేశము 






అన వఫ్థత 


నిసా ్వర్ణము 
తిరస్కరించు 
హాము అపహాస్యము 


a | గలి. 1 
న హాకా 





